శాస్త్రీయ హేతువాద సామ్యవాది 
ఐవేకానందుడు 


మూలం 


స్వేచ్చానుసరణ 
గౌరవ్‌ 


ప్రచురణ 
సమాజవాద అధ్యయన వేదిక 
(సెంటర్‌ ఫర్‌ సోషలిస్ట్‌ స్టదీస్‌) 
ఆంధ్రప్రదేశ్‌ - తెలంగాణ 


శాస్త్రీయ హేతువాద సామ్యవాది వివేకానంద 
(Rationalist, Scientific, Socialist Vivekananda) 
మరాఠి మూలం : cm దత్తప్రసాద్‌ దభోల్మర్‌ 
ఆంగ్ల అనువాద సాయం  : అల్మా పవన్‌ గాడ్మర్‌ 

తెలుగు : గౌరవ్‌ 

ప్రత్యామ్నాయ ప్రస్థాన కేంద్రం ఆధ్వర్యంలో 


సమాజ మిత్రుల సంఘం సారధ్యంలో 


ప్రతిపాదిత చందా : రూ.10/- 
ప్రతులకు : 9032094492 
వివరాలకు : gouravmekaQ gmail.com 


లోకాయత్‌ సంస్థ కార్యకలాపాలకు : 


website : www.lokayat.org.in 
e-mail : lokayat.india @ gmail.com 
Facebook : www.facebook.com/lokayat.india 


Mailing list : Lokayat.puneG lists.riseup.net 


contact Phone: Alka Joshi : 9422319129 
Adv. Santosh Mhaske : 9822250065 


సత్యం కోసం జరిగే అన్వేషణ సమాజహితం కొరకు రగిలే ఆచరణతో 
మిళితమయ్మే ఉంటుందనీ రుజువుచేసి, ఆడంబరాలకతీతంగా సాధారణ 
సంచార సాధు సన్యాసిగా జీవించి, ఉన్నత విద్యను అభ్యసించి కూడా 
వ్యవస్థలో ఉన్న చెడును ధైర్యంగా ప్రశ్నించడానికి ముందుకొచ్చి, ప్రక్యతి 
వనరుల్ని అద్వితీయ పర్వత సానువుల్నీ అక్రమంగా దోచుకుంటున్న కార్టారేట్‌ 
జలగలకి వ్యతిరేకంగా 115 రోజుల ఆమరణ నిరాహార దీక్షను చేపట్టి 
2011లో ప్రాణాలను విడిచి మొత్తం ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో మైనింగ్‌ 
జరగకుండా ప్రభుత్వాన్ని మెడలు వంచి ఉత్తర్వులిచ్చేలా చేసిన శివానంద 
శిష్యుడు. స్వామి నిగమానంద (000,058 విభేదాలకతీతంగా 
సహానుభూతిగా.... 


అనువాదకుడి మాట 


మిత్రులు రావెల సోమయ్య, అరుణ దంపతుల ప్రోద్బలంతో అక్టోబర్‌ 21- 
22, 2016న ముంబయిలో జరిగిన సమాజవాద సమావేశాలకు వెళ్ళినపుడు 
“లోకాయత్‌' ప్రచురించిన ఈ బుక్‌లెట్‌ని తీసుకోవడం, వెనువెంటనే తెలుగుచేసి 
ఇలా అందించడం జరుగుతోంది. వివేకానందుడిపై నా వ్యక్తిగత అభిప్రాయాలతో 
నిమిత్తం లేకుండా ప్రస్తుతమున్న ప్రమాదకర పరిస్థితుల్లో ఈ పుస్తకాన్ని తెలుగులోకి 
తేవడం చాలా అవసరమనిపించింది. విద్వేషం నలుచెరుగులా విసృతంగా వ్యాపిస్తున్న 
వేళ, విశాలమయిన మానవీయ భావజాలాన్ని విభేదాలకతీతంగా ప్రాచుర్యంలోకి 
తీసుకురావడం బుద్ధిజీవుల మౌలిక బాధ్యతనే విషయాన్ని గుర్తించినవాడిగా ఈ 
పని చేయాల్పొచ్చింది. కొద్దోగొప్పో ఆదాయమున్నవారు సైతం వీలైనంత ఎక్కువగా 
ఆదా చేయడమే ఆశయంగా పెట్టుకున్న ఈ రోజుల్లో, ఆశయాలే కాని ఆదాయం 
లేని వ్యక్తుల్ని సమాజంతోపాటూ ఉద్యమాలు కూడా చులకనగా చూసే పరిస్థితి 
తెలిసినవాడ్ని కాన ప్రచురణ విషయంలో వెనక్కి లాగినప్పటికీ ఎప్పటిలాగే 
అంతరంగమే గెలిచి ఇదిలా మీ చేతికొచ్చింది. మొహ్మద్‌ అబ్లక్‌, రోహిత్‌ వేముల 
మొదలుకొని మొన్ననే ఎన్‌కౌంటర్లో రాజ్యహింసకి దారుణంగా బలైపోయిన 34 
మంది మావోయిస్టుల వరకు అందర్నీ సగౌరవంగా స్మరిస్తూనే ఎన్నాళ్ళగానో తన 
త్యాగంతో జ్ఞాపకాల్లో నన్ను వెంటాడుతూ వచ్చిన స్వామి నిగమానంద సరస్వతికి 
ఇలా ఈ కృతిని అంకితమివ్వడం అప్రస్తుతమని నేననుకోకపోగా ప్రస్తుతం అత్యంత 
అవసరమని భావిస్తున్నాను. గంగా ప్రక్షాళన కోసం 6 సంవత్సరాలు దీక్ష చేసి 
2014లో వారణాసిలో మరణించిన బాబా నాగ్‌నాథ్‌ యోగేశ్వర్‌ సహా కొద్దిమంది, 
భారతీయ భక్తి ఉద్యమంలో భాగమైన నామ్‌దేవ్‌, తుకారామ్‌, మీరా, కబీర్‌, సూర్‌దాస్‌, 
జయదేవ్‌, అక్కమహాదేవి, త్యాగరాజు వంటివారి ఉద్యమ రూపాలేనని నా భావం. 


4 శాస్త్రీయ హేతువాద సామ్యవాది వివేకానందుడు 


వారి ఆధ్యాత్మికతను అంగీకరించే సంగతలా ఉంచి వారిలోని నిజాయితీని, సమాజం 
పట్ల కొద్దోగొప్పో వారికి గల సంస్మరణాభిలాషను గౌరవించడం నా వరకు నేను 
వివాదాస్పదం కాదనే భావిస్తాను. ఇక ఈ అనువాదం విషయానికొస్తే అనార్మిజం, 
నిహిలిజం, సోషలిజం, కమ్యూనిజం మొదలైన తాత్విక సిద్దాంతాల పట్ల 
వివేకానందుడికి అవగాహన ఉంది. అంతేకాదు, అరాజకత్వ ఆధ్యుడిగా అనితరసాధ్య 
విప్లవకారుడిగా పేరొందిన ప్రిన్స్‌ క్రోష్టకిన్‌ను వివేకానందుడు పారిస్‌లో కలుసుకొని 
ఆయనతో సంబంధాలు కొనసాగించినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఆయన వాదం 
మూఢత్వం కాదనేది స్పష్టం కాన, ఈ తతంగాన్ని తలపెట్టాల్పొచ్చింది. ఆంగ్ల పుస్తకాన్ని 
ఆధారంగా చేసుకుని తెలుగు చేయడం వలన వివేకానందుడి తెలుగు అనువాదాల్ని 
యిక చూడలేదు. అలాగే రిఫరెన్సు గ్రంథాలన్నింటినీ యథాతథంగా ఇవ్వడం 
జరిగింది. సరిచూసుకోవాలనుకునే పాఠకులు కూడా ఆంగ్ల గ్రంథాల్ని చూడాలి. 
తొందరలో దొర్లిన సమన్వయ లోపాలకూ, వాక్య నిర్మాణ దోషాలకూ పూర్తి బాధ్యత 
నాదే. దేశంలోనే అత్యుత్తమ యువజన చైతన్య సంస్థగా పేరొందిన € mobs 
మహరాష్ట్రలోని పూనే కేంద్రంగా అనేక కార్యక్రమాలు చేస్తోంది. వినూత్న విధానాలతో 
అన్ని రకాల ఉద్యమాలకీ నేతృత్వం వహిస్తోంది. అలాంటి సంస్థ 2015లో 
ప్రచురించిన ఈ గ్రంథాన్ని తెలుగు చేయడానికి అంగీకరించిన 'లోకాయత్‌' టీంకి 
మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతూ శెలవు తీసుకుంటున్నాను. 


- గౌరవ్‌ 


శాస్త్రీయ హేతువాద సామ్యవాది వివేకానందుడు 5 


పరిచయం 


ఈ పుస్తక శీర్షిక “శాస్త్రీయ హేతువాద సామ్యవాది వివేకానంద” మీకు ఆశ్చర్యంగా 
అనిపించవచ్చు. హిందూమతోన్నాదుల ప్రచారం వివేకానందుని వాస్తవ ఆలోచనల్ని 
ప్రజలకి చేరకుండా అడ్డుకుంటోంది. అందుకే ఈ రోజు ఆయన్ని కూడా ఒక 
“హిందూత్వవాది” (ఛాందస హిందూ)గా చూడటం జరుగుతోంది. ప్రత్యేకమయిన వ్యక్తిత్వం 
కల ముఖ్యులకి సంకుచిత భావాలను అంటకట్టడం హిందూత్వవాదులకి అలవాటయిన 
పాత ఎత్తుగడే. ఛత్రపతి శివాజీ విషయంలో ఇదే పద్ధతిని అవలంభించిన ఈ “సనాతన 
సంరక్షకులు” ఇప్పుడు అంబేద్కర్‌ విషయంలోనూ ఇదే ధోరణిని పాదుకొల్పడానికి 
ప్రయత్నిస్తున్నారు. 

ఈ పుస్తకం డా॥ దత్తప్రసాద్‌ ధబోల్మర్‌గారి చేత వివేకానందుని నిజమైన భావాల్ని 
ప్రామాణికంగా అధ్యయనం చేసి రచించబడింది. c ధబోల్మర్‌ వివేకానందుడి లేఖలు, 
రచనలు, ఉపన్యాసాల్ని విసృతంగా శోధించారు. ఆ క్రమంలో ఆయన మరారీలో 'శోధ్‌ 
స్వామివివేకానంద * అనే పుస్తకంతోబాటూ వివిధ ప్రసిద్ధ మరాఠి పత్రికల్లో అనేక వ్యాసాలు 
కూడా ప్రచురించారు. వాటిల్లో ఆయన వర్ణవ్యవస్థ, స్తీ స్వాతంత్రోద్యమం, మతం, 
హేతువాదం, శాస్త్రీయ దృక్పథం, సోషలిజం మొదలగు అంశాలపై వివేకానందుడి దృష్టి 
కోణాల్ని వివరణాత్మకంగా చర్చించారు. సమసమాజ నిర్మాణం కోసం వివేకానందుడు 
పడ్డ తపనని ఆయనందులో చిత్రించారు. అలా మరాఠి పత్రిక 'సాధనిలో డా॥ దభోల్మర్‌ 
ప్రచురించిన వ్యాసాల్ని కొద్దిపాటి మార్పులతో సవరించి ప్రచురిస్తోన్న పొత్తమిది. 

2014లో కేంద్రంలో భారతీయ జనతాపార్టీ పగ్గాలు స్వీకరించిందో లేదో 
హిందూత్వవాదులు వారి మతవాద ఎజెండా త్వరితంగా అమలు చేస్తున్నారు. రాజ్యాంగంలో 
ప్రతిష్టించబడిన ప్రజాస్వామ్య, లౌకిక, సామ్యవాద ఇండియాపై ఇష్టానుసారం దాడిచేసి 
మనుస్ఫృతి ఆధారంగా కులవ్యవస్థతో నడిచే సమాజాన్ని పునఃస్థాపించడానికి 
ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే 'ఘర్‌వాపసీ’, లవ్‌ జిహాద్‌ మొదలైన విద్వేషకర 
నినాదాలతో ప్రచారాలు చేస్తూ మైనారిటీలపై నిస్సిగ్గుగా దాడులు చేస్తున్నారు. పాఠ్యపుస్తకాల్ని 
మార్చివేసి విద్యని కాషాయీకరించడం, భౌతికవాద దృక్కోణంలో ఆలోచించే చరిత్రకారులపై 
దాడులు చేయడం, శాస్త్రీయాలోచనల స్థానంలో పుక్కిటి పురాణాల్ని ప్రవేశపెట్టడం, హిందూత్వ 
భావజాలంతో సంబంధమున్న వ్యక్తుల్న విశ్వవిద్యాలయాల, విజ్ఞాన పరిశోధనాలయాల, 
సాంస్కృతిక సంఘాల అధిపతులుగా నియమించడం ద్వారా హిందూత్వ బహిరంగంగానే 
ప్రభుత్వ యంత్రాంగాన్నంతటినీ తన భావజాల బలానికి వాడుకుంటోంది. ఆర్‌. ఎస్‌. ఎస్‌. 
నాయకులు బహిరంగంగానే బి.జె.పి. నేతలతో సాగించే స్నేహబాంధవ్యాలు సాక్షాత్తూ 
ప్రధాని మోడీతో సహా బి.జె.పి. నాయకులంతా ఆర్‌. ఎస్‌. ఎస్‌.ని సమర్దిస్తున్నట్లు 
అర్థమౌతోంది. కానీ నిజానికి అక్షరాలా ప్రభుత్వమే ఆర్‌.ఎస్‌. ఎస్‌. చేతిలో రిమోట్‌ 
కంట్రోలింగ్‌లో నడుపబడుతోందనేది గమనార్హం. 

ముఖ్యంగా విద్వేషాన్ని జీర్ణించుకున్న ఈ మూర్చులు దేశవ్యాప్తంగా ఫాసిస్టు 
సంస్కృతిలో భాగమైన అసహనాన్ని పెంపొందిస్తున్నారు. రెండు సంవత్సరాల్లో ముగ్గురు 


శాస్త్రీయ హేతువాద సామ్యవాది వివేకానందుడు 


రా 


హేతువాదుల్ని పట్టపగలే హత్య చేసారు; వివిధ మతాల్లోని మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా 
అహింసాయుత ఉద్యమాన్ని నిర్మించిన డా॥ నరేంద్ర దభోల్యర్‌, శివాజీని ముస్లిమ్‌ వ్యతిరేక 
రాజుగా ప్రచారం చేస్తున్న హిందూత్వవాదుల బండారాన్ని బట్టబయలు చేసి ఆయన్నొక 
లౌకిక, కులమతాల కతీతంగా ప్రజలందరి ఆదరాభిమానాల్నీ చూరగొన్న రాజ్యాధినేతగా 
నిరూపిస్తూ పుస్తకం రాసిన కామ్రేడ్‌ గోవింద పన్సారే, అలాగే ప్రముఖ హేతువాద 
ఆలోచనాపరుడు, కర్నాటకలోని హంపీ విశ్వవిద్యాలయ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ కల్బుర్గిల్ని 
చంపేశారు. ఈ హత్యలన్నీ దాదాపు ఒక్కలాగే జరిగాయి. చార్వాకలోకాయతులు, తుకారాం, 
సోక్రటీస్‌ నుండి మహాత్మాగాంధీ వరకూ వారి జీవితాల్ని హేతువాదం కోసం 
అర్పించినవారే. 

ఫాసిస్టు భూతం దేశాన్ని కమ్మేస్తోంది. ఇలాంటి సమయంలో వివేకానందుడి 
నిజమైన ఆలోచనల్ని ఆదర్శాల్నీ ప్రజానీకంలోకి తీసుకువెళ్లాల్సిన అవసరముంది. 
సంఘ్‌పరివార్‌ తయారుచేసి ప్రజలకి చూపుతున్నట్లు వివేకానందుడు సాంప్రదాయ హిందూ 
SS కాడు. “మనం కులాన్ని నిర్మూలించడానికి గట్టిగా ప్రయత్నించాలి. పురాణాల 
కంటే హేతువాద ఆలోచనా ధోరణినే నమ్మాలి. కానీ అటువంటి ప్రగతి వ్యక్తిగత సే SS 
& స్తీ స్వాతంత్రాలతోనే సాధ్యమవుతుంది" అని విస్పష్టంగా చెప్పిన వివేకానందుడు శాస్త్రీయ 
దృక్పథం, భౌతికవాద దృష్టీ కలిగిన ఆధునిక స సన్యాసి. ఆయన సమ(గమయిన లౌకికవాది. 
“రెండు గొప్ప సంప్రదాయాలు కలిసిన మహోన్నత స్థ సలి మన మాతృభూమి. హిందూయిజం, 
ఇస్లాం రెండూ ఇమిడాయిందులో. ఈ భూమికి వు మెదడయితే, అనాం శరీరం. 
నా అంతరంగంలో అలాంటి సంపూర్ణమయిన భారతావనినే నేను కలగంటాను”” అన్నాడు. 
అంతేకాదు, గోశాలలకంటే ప్రజల జీవన ప్రమాణాల్ని పట్టించుకోమన్నాడు. ఇతర 
సన్యాసుల్లా తన మోక్షం కోసం సర్వశక్తుడైన దేవుడ్ని దేబిరించకుండా హిందూ, ముస్లిం, 
క్రిస్టియన్‌ మతాలేవైనా తరతరాలుగా నిర్భాగ్యులుగా అణిచివేయబడ్డ పేదవారి విముక్తి 
మారం కోసం శోధించాలన్నాడు. వారి ఉన్నతి కోసమే తన జీవితాన్ని అంకితం చేసాడు: 
మ ) మళ్ళీ నేను జన్మించినా, వేలాది వేదనల్ని అనుభవించినా నేను నమ్మిన, అందరి 
హృదయాల్ని ఐక్యంచేసిన dd విశ్వసిస్తాను. e దేవుడు అన్ని జాతుల, అందరు 
జీవుల్లోని బీదలు, నిర్భాగ్యుల్నే పట్టించుకుంటాడు. *” దేశ ప్రజల్ని బ్రాహ్మణ పురోహితవర్గం 
దోచుకుంటున్న విధానాన్ని దుయ్యబడ్లుతూ “ర భూమ్మీ ద ఏ మతం కూడా హైందవంలా 
బీదల గొంతుల్ని తొక్కి నిలవలేదంిటాడు. ైస్తవలోకీ, ఇస్లాంలోకీ జరుగుతున్న 
మతమార్పిడులు బలవంతంగా కాక కులాధిపత్యం కారణంగా జరుగుతున్నాయంటాడు. 
నిమ్నవర్గాల ఉన్నతికి రిజర్వేషన్లు అవసరమని సమర్దించినవాడాయన. 1896లో 
వివేకానంద తాను సోషలిస్టునని ప్రకటించుకున్నాడు. 

తీవతరమౌతోన్న ఫాసిస్టు సంస్కృతిని సమర్థవంతంగా ర దా 
వివేకానందుడి విశిష్టమయిన వ్యక్తిత్వాన్నీ, వాస్తవదృష్టికోణాల్సీ, శాస్త్రీయ హేతువాద 
సోషలిస్టు సన్యాసిగా ఆయననుసరించిన ఆధునిక దృక్పథాన్నీ వెలుగులోకి తీసుకురావడం 
అవసరం. ఆ లక్ష్యంతోనే ఈ పుస్తకాన్ని ప్రచురిస్తున్నాం. 


శాస్త్రీయ హేతువాద సామ్యవాది వివేకానందుడు 7 


శాస్త్రీయ హేతువాద సామ్యవాది వివేకానందుడు 


ఆగష్టు 20, 1893 అమెరికా మెట్‌కాఫ్‌లో ఓ గ్రామం. ప్రముఖ రచయితా, 
మసాచ్యుయేట్స్‌లోని స్మిత్‌కాలేజీ ఆంగ్ల సాహిత్యధ్యాపకుడూ ఐన కేటే నేన్‌బోర్ని 
ఫామ్‌హౌస్‌లో వివేకానందుడు కాలం గడుపుతున్నాడు. ప్రపంచ సర్వమతాల సమ్మేళనానికి 
ఆహ్వానం లేకుండా వచ్చినందుకు జనాలాయన్ని ఆటపట్టిస్తున్నారు. కాని, ఎలాగైనా 
బాధలుపడి ఆహ్వానాన్ని సంపాదించేందుకు మార్గం కోసం అన్వేషిస్తున్నాడాయిన. ఆరోజు 
మతాలకి సంబంధించిన ఏ ధార్మిక విషయమూ ఆయన మనసును తాకలేదు. తన 
శిష్యులకి రాసిన ఉత్తరం వేరే విషయాల్ని ప్రస్తావించింది. అందులో ఆయన 
“అడుగంటిపోయిన అతి బీద భారతదేశాన్ని” ఎవరికైతే “ఎదగడానికీ, తప్పించుకోడానికీ 
మార్గాలు లేవో”, “శతాబ్దాల అణిచివేత ఫలితంగా భారతీయ సమాజం పేదరికాన్న, 
అధథఃవతనాన్నీ, అవమానాలతో కూడిన అనేక దుఃఖాల్నీ ఎలా నింవుకుందో” ఆయన 
చెబుతూ ఈ సమస్యల్ని పరిష్కరించే “రవాస్యాన్ని కనుగొన్నానంటాడు” “శతాబ్దాల 
దీనత్వవర్వతాన్ని” బద్దలు కొట్టేందుకై యత్నిస్తూ “ఆది ఒక్క రోజులో అయ్యే వనికాదు. 
ఈ మార్గమంతా మృత్యువు “ పొంబివుతడో ముళ్ళతో నిండి ఉంది.... ఐనా మనం 
వురోగమిస్తాం ” అన్నాడు. 


వివేకానందుడు ఇంత బలంగా నొక్కి చెప్పడానికి కారణముంది. ఆయన 1890లో 
తన 27 సం॥రాల వయసులో బారానగర్‌ మఠాన్ని వొదిలి సంచార సన్యాసిగా 
మారిపోయాడు. మే 1893 అంటే సుమారు 3 సం॥రాల పాటు కలకత్తా నుంచీ అమెరికా 
వెళ్ళేంతవరకూ ఆయన భారతావనిని ఈ చివర నుండి ఆ చివరదాకా మొత్తం తిరిగాడు. 
దేశం అంతా అడ్డంగా, నిలువుగా అడుగడుగూ సంచరించాడు. దేశ పరిస్థితి ఆయన్ని 
కలతపర్చింది. ఆ Soe తన మిత్రులకీ, శిష్యులకీ ఆయన రాసిన అసంఖ్యాక లేఖల 
నిండా దేశంలోని దీనులు, పేదల పరిస్థితుల్ని గట్టెక్కించడం కోసం మార్గాల్ని 
అన్వేషించాల్సిన అవసరం గురించీ, (భ్రష్ట సమాజాన్ని బాగుపరచాల్సిన విధానాల గురించీ 
ఆయన పడ్డ ఆతృత కన్పిస్తుంది. 


అనేక విధాల ఆలోచించిన తర్వాత రాసిన లేఖల్లో పేదరికం, అజ్ఞానం, మూఢ 
విశ్వాసాలు మొదలగు అంధత్వం నుంచీ 20 కోట్లమంది హిందూ ముస్లిమ్‌ gs 
సోదరీసోదరుల్నీ, పిల్లల్నీ విముక్తి చేసే మార్గం హేతువాద విజ్ఞానంపై నిర్మితమయిన 
సమతాసాధనతోనే సాధ్యమని ఆయన కనుగొన్నాడు. 


శాస్త్రీయ హేతువాదిగా వివేకానంద 

వివేకానందుడు నిన్ఫందేహంగా శాస్త్రీయ సన్యాని. 
“అద్భుతాలు, మపొమలనే వాట్న్‌ మనం 5 
గుర్తించకూదదు... భారద్దేళంలోని వింతల | CQT గుడ్డిగా నమ్మకండి 


8 శాస్త్రీయ హేతువాద సామ్యవాది వివేకానందుడు 


గురింబీ విదేళీ పత్రికల్లో వచ్చే వార్తా కథనాలన్నీ హస్తలాఘవంతో కూడిన వంచనవే 
తప్ప వివేకవంతుల ప్రదర్శనలెంత మాత్రం కావు” అన్నాడు. మార్చి 8, 1895న 
ఇచ్చిన తన ఉపన్యాసంలో, 


“మవాత్యాలన్నీ సత్యాన్సేషణా పథంలో గొప్ప అడ్డంకులు” అంటాడు. 
నవంబరు 30, 1894న కిడీ (సింగరవేలు మొదలైర్‌)కి లేఖ రాస్తూ: 


“మవాత్తులు దేనినీ నిరూవించవు. వదార్ధం చైతన్యాన్ని రుజువు చేయదు. 
భగవంతుడు, ఆతు, వినాళ రాహిత్యం, మహాత్యాలకి మధ్య నంబంధమేమిటి? 
అధిభౌతిక చెత్తతో మీ బుర్ర చెడగొట్టుకోమాకండి, అలాగే ఇతరుల బుర్రల్ని 
పాడుచెయ్యకండి"” అన్నాడు. 


అలాగే జ్యోతిష్యాన్ని తప్పుబడుతూ నిర్ద్వందంగా, “జ్యోతిషం మొదలగు నిగూఢ మర్మాలన్నీ 
బలహీన మనస్తత్వం తాలూకు చివ్నోలని మీరు గుర్తించాలి; కాబట్టీ వాటికి సంబంధించిన 
అంశాలు మన మెదడ్ని ఆ(క్రమించుకోగానే మంది ge నంవ్రదించి, ఆహోరం, 
విశ్రాంతి తీసుకోవాలి” 


బుద్దుడ్ని గురించి స్తుతిస్తూ చెబుతూ వివేకానందుడు మహత్తులన్నింటినీ ప్రచారం 
చేసే వారంతా మోసకారులనీ వారి పబ్బం గడపడం కోసం వీటినాశ్రయిస్తారనీ అంటాడు. 


“నక్షత్రాల గమనాన్ని గణించడం తదితర అబద్ధపు కళలన్నీ మానుకోవాలి. 1” 
నిదర్శనంగా వివేకానందుడు ఒక కథ చెబుతాడు. 


“జ్యోతిష్యానికి సంబంధించిన పాత కథ ఒకటుంది. ఒకసారొక పేద్ద జ్యోతిష్యుడు 
రాజువద్దకి వచ్చి WX ఆరు నెలల్లో మరణిస్తావని చెప్పాడు. ఆ రాజు ఎంత 
భయవడిపోయాడంటో మృత్యువు మీద భయంతో బెంగవల్ల చనిపోయేలా 
తయారయ్యాడు. కాని, మంత్రి తెలివైనవాడు, ఈ జ్యోతిమ్యలంతా మూర్భులని 
ఎంత చెప్పినా మంత్రి మాటలు రాజు నమ్మలేదు. ఇక ఇలా కాదని మంత్రి 
జ్యోతిష్యుడ్ని రాజు దగ్గరికి విలివించి రాజుగారి చావు గురించి మరొకసారి 
శాస్తాల్ని తిరగేసి చూడమన్నాడు. చూసిన జ్యోతిష్యుడు మళ్లీ అదే పాట పాడాడు. 
అప్పుడు మంత్రి మరి మీ మరణం ఎప్పుడో చెప్పగలరా అని జ్యోతిప్వుడ్ని అడిగాడు. 


మూఢ నమ్మాకాలున్న మూర్చులకంటే మీరంతా నాస్తికులు కావాలనుకుంటాన్నేను. 
xS విషయంలో ఆలోచించేందుకుంది. కానీ మూఢత్వం ఒక్ససారి మీబు(రల్లో 
దూరిందా... ఇక అది చెడిపోవడమే తరువాయి, ఆ దిగజారుడుతనం మొత్తం జీవితాన్నే 
ఆ(క్రమిస్తుంది. 

- వాల్యూం 3, లెక్చర్స్‌ ఫ్రమ్‌ కొలంబో టూ ఆల్నోరా ద వర్క్‌ బిఫోర్‌ అజ్‌ 


శాస్త్రీయ హేతువాద సామ్యవాది వివేకానందుడు 9 


లెక్ళులేసిన జ్యోతిష్యుడు కచ్చితంగా మరో వన్నెండు నంవత్సరాలకు గానీ తనకి 
చావులేదని GO వక్షాణించాడు. మరుక్షణం మంత్రి తన కరవాలంతో జ్యోతిష్యుడి 
తలని శరీరం నుంచి E రాజుతో చూసారా ఈ అబద్దాలకోరుని, ఒక్ళ 
నిమిషంలో చచ్చాదన్నాడు. ** 


అదే విధంగా దెయ్యాలు, అతీతశక్తులు మొదలయిన మూఢనమ్మకాల్ని విడనాడాలని 
ప్రజలకు పిలుపునిచ్చాడు. ELES లిటరరీ సొసైటీ, మద్రాస్‌లో ఫిబ్రవరి 9, 1897న 
ప్రసంగిస్తూ, 
“శతాబ్దాలుగా మనం హత్తుకునున్న వందలాది మూఢ నమ్మకాల్ని వొదిలించు 
కోవాలి. అలీతశక్తుల కట్టుకథలు అతి బలహీనమయిన మనస్తత్వ (ప్రతీకలు. 
ఇవన్నీ (భ్రష్టత్వానికీ, మరణానికీ నూచికలు... చదూకున్న ఆలోచనావరులు, 
సమర్ధవంతులు సైతం DEE కాలాన్ని de చేయదం, మ్లూఢనమ్మకాలని బలపరిచే 
కారణాల్ని d సృష్టించడం మానవతకే తీరని అవమానం” 2» అంటాదు. 


లైట్‌ ఆఫ్‌ ఈస్ట్‌ పత్రికా సంపాదకునికి లేఖ రాస్తూ (1896); వలయ వాదం 
DIP మానవాళిని బలహీనవరిచి చేటు చేస్తుందని నేను (గ్రహించాను ల అంటాడు. 

ప్రజల్లో వివిధ రకాలయిన మూధఢనమ్మకాల్ని వ్యాపింపచేస్తున్న బ్రాహ్మణుల్ని 
ఉద్దేశించి ఆయన, స్వప్రయోజనాల కోసమే వారు జనాల్ని వెనకబాటుతనంలో ఉంచి తమ 
పబ్బం గడుపుకొంటూ దోపిడీ చేస్తున్నారంటాడు. ఆగస్టు 22, 1892న హరిదాస్‌ 
విహారిదాస్‌ దేశాయికి లేఖ రాస్తూ, 


“వజలకి వారి మతానికి నంబంధింబీ తినడం, తాగడం, స్నానం చేయటం 
అన్నింట్లోనూ నిర్ధిష్టమయిన మూఢ విశ్వాసాలున్నాయి. పావం, అమాయకులు! 
మోసప్రూరిత పురోహితుల, మతాధికారుల మాటలు వింటారు. వేదాలు, హిందూత్వ 
సారాంశాలే ఇవని తెలివితక్కువ జనాల్ని నమ్మిస్తారు. (ఈ మతాధివతులు కానీ, 


“నువ్వ విన్నావని Ba నమ్మెద్దు” అంటాడు మహోన్నత బుద్దుడు. అలాగే “ారసత్వంగా 
వచ్చాయి కనుక పవిత్ర (గ్రంథాల్ని నమ్మెద్దు; చాలామంది చాలాకాలం నుండీ పాటిస్తున్నారు 
కాబట్టి దేనిని నమ్మొద్దు: పెద్దలు వెలిబుచ్చారు కాబట్టీ వారి అభిప్రాయం నిజమని నమ్మెద్దు; 
అలవాటుగా వచ్చాయి కాబట్టే అనుకున్నవన్నీ నిజాలని నమ్మొద్దు: గురువులు చెప్పారు 
కాబట్టీ Q6 QJOex9 నమ్మొద్దు. స్వయంగా ఆలోచించీ, విశ్లేషించీ doe 
కార్వకారణానుభవంతో నరిచూనుకొని అందరి బాగుకి దారిలీసేదాన్ని అంగీకరించి, 
అందుకోసం జీవించు” అన్నాడు. 


- వాల్యూం-4, 8:56) & దిన్ఫోర్సెస్‌ ది క్లెయిమ్‌ ep రెలిజియన్‌ 


10 శాస్త్రీయ హేతువాద సామ్యవాది వివేకానందుడు 


వీరి ముత్తాతలు కానీ గడిచిన 400 తరాలుగా ఒళ్ళ వేదాన్ని కూడా చూడలేదు.) 
అలా వార్ని వారే నీచపర్చుకుంటారు. కలియుగంలో బ్రాహ్మణుల అవతారమెత్తిన 
ఈ రాక్షసుల్ని ఆ భగవంతుడు ఆదుకొనుగాక*” 


1893లో ఇండియా నుంచీ అమెరికా ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు కూడా దేశాభివృద్ధిని 
అడ్డుకుంటున్న బ్రాహ్మణుల పాత్రపై కోపం ప్రదర్శించాడు. యకోహమా (జపాన్‌) నుంచీ 
జూలై 10, 1893న తన శిష్యులకు రాసిన లేఖలో, 


“ప్రగతిని నిరోధిస్తున్న పురోహితుల్ని తరిమికొట్టండి. వాళ్ళెప్పటికీ మారి 
హృదయాలను విశాలం చేసుకోరు. శతాబ్దాల అణిచివేతా, మూఢత్వం కలగలిసిన 
సంతతది"” అన్నాడు. 


1895 సంవత్సరాంతంలో మిత్రుడు రాఖల్‌ (స్వామి బ్రహ్మానందుకి బారానగర్‌ మఠం 
నించి లేఖ రాస్తూ, 


“కొద్దిమంది సాధునన్యానులు, (బాహ్మలు కల్లి ఈ దేశాన్ని నాశనం చేసారు. ఉ 
ద్దేళపూర్వకంగా ఉన్నదంతా దోచుకుంటున్న ఈ దుర్భార్గులు మత (వబోధకులుగా 
ఫోజుకొద్దారు. ప్రజల నుంబీ డబ్బూ, బహుమతులు న్వీకరిస్తూనే మమ్మల్ని 
తాకవద్ధంటూ” డాబు చేస్తారు! ఇంతకీ వీళ్ళు చేసే గొప్పు పనులు ఏమిటి? - 
ఆళ్ళగడ్డ వంకాయిని తాకడం వలన భూమీమీద ప్రళయం రాబోతోందనో, చేతుల్ని 
దజనుసార్లు మట్టిలో రుద్ది శుభ్రం చేసుకోకపోవడం వల్ల 14 తరాలవరకూ 
అంతా నరకంలో వడిపోతారనీ, ఇలాటి చిక్ళులతో గత 2 వేల సం॥రాలుగా 
వారు విజ్ఞానశ్యాస్తాన్ని వినియోగించుకుంటూనే సగం మంది ప్రజల ఈతిబాధల్ని 
వట్టించుకోడం మానేశారు. ఎనిమిదేళ్ళ వసిపావను మువ్పయేళ్ళ వాదికిచ్చి 
కట్టబెడుతూ ఉత్సవాలు జరిపే తల్లితంద్రులున్న వ్యవస్థలో ఎవరైనా దీన్ని వ్యతిరేకిస్తే, 
మన మతం వతనమౌతోందినే సాక్షుచెప్పి వాపోతారు. శారీరక, మాననిక 
dodo లేకుండా చిన్నారి విల్లల్ని తల్లుల్ని చేస్తూ దానికి శాస్త్రీయ కారణం 
కనిపెట్టే మతం ఎలాంటిదై వుంటుంది? పైగా చాలామంది తమ తమ్హుల్ని 
మున్లిముల పైకి నౌట్టివేస్తారు. ఇలాంటి వారినందర్నీ తవ్హువట్టాల్సిందే. 
గృహనూత్రాల్లో వివావాన్సికై అమ్మాయి వయసు ఎంతుండాలనుందో చూడండి... 
అమ్మాయి యుక్త వయసులో యౌవన దళ రాకుండానే పెళ్ళీ చేసెయ్యాలట. 


జోధకులందరిలోనూ నీతీ, థైరమూ కలవాడు బుద్దుడు. ఆయనంటాదు ఏ (గ్రంధాన్నీ 
నమ్మకండి, వేదాలన్నీ వొట్టివి. అవి నరైన భావాల్ని అంగీకరిస్తే అవ్హుడు oğ 
(ప్రమాణాల్ని ఆళించొచ్చు. 


= aveuwo 7, ఇన్‌స్పెయిల్డ్‌ టాక్స్‌, 10 జూలై 1895 


శాస్త్రీయ హేతువాద సామ్యవాది వివేకానందుడు 11 


గృవాసూత్రాలన్నీ అదే ఆదేళిస్తున్నాయి. ఇక అశ్వమేధ యాగంలో ఇంతకంటే 
భోరమైన విషయాలున్నాయి... (బావ్మూణాలన్నీ వీట్ని (వస్తావించాయి. 
వ్యాఖ్యానకారులంతా నిజమేనని అంగీకరించారు!” అన్నాడు. 


గుడ్డి నమ్మకాల్ని విడనాడి హేతుబద్ధంగా ఆలోచించాలని వివేకానందుడు ప్రజలకి 
పిలుపిచ్చాడు. 24 మే, 1896 ఇచ్చిన తన ప్రసంగంలో, 


“విళ్ళనించేలాగయితే మనకి హేతువెందుకు ఇవ్వబడింది? హేతువిరుద్ధంగా 
ఆలోచించడం దైవధిక్కారం కాదా? దేవుడిచ్చిన ఉత్స్భృష్టమయిన వరాన్ని కాదని 
జీవించే వాక్కు మనకేముంది? తానిచ్చిన సౌలభ్యాన్ని వినియోగించుకోని 
మూధభక్తుల కంటే హేతుసపొతంగా జీవించే ఆలోచనావరుల్నే దేవుడు మన్నిస్తాదని 
కచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే మూఢభక్తి ఇంద్రియ నుఖానుభవాల్ని చంవి 
మనుషుల్ని వశువుల స్థాయికి దిగజార్చుతుంది. ^ 


పవిత్ర గ్రంథాన్ని గుడ్డిగా నమ్మొద్దనీ ఆయన తరచూ తన శ్రోతలకు చెప్పేవాడు. తన 
ప్రసంగాల్లో ఎక్కువగా, 
“గ్రంథంలో చదివావు కాబట్టీ ఒక విషయం నిజమని నమ్మకు. ఒకరు చెప్పారు 
కాబట్టి ఒక విషయం నిజమని నమ్మకు. వరంవరలో వస్తున్న వేదాలన్నీ సత్యాలుగా 
వరిగణించకు. నీకు నువ్వే నిజాన్ని అన్వేషించు. హేతువుతో శోధించు. అదే 
యదార్థం” 


జూన్‌ 24, 1895న ఇచ్చిన ప్రసంగంలో 


“(గంథాలేవీ అంతిమం కావు. మతవరమైన నత్వాన్ని ఎవ్వుటికవ్లుడు 
సరిచేనుకోవడమే నహేతుకతకు సాక్ష్యం. ^" అంటాడు. 
మూఢ నమ్మకాలు, క్రతువులు, కర్మకాండల కార్థానాలోంచి విముక్తి కానిదే స్వతంత్ర 
భారతావనికి భవిష్యత్తు లేదని వక్కాణిస్తూ వివేకానందుడు కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తాడు. 
“స్వాతంత్రం ఇవ్వనివారు స్వాతంత్రానికి అర్హులు కారు. ఒకవేళ ఇంగ్లీషు వాళ్ళు 
అధికారం కనుక ఇచ్చివేస్తే ఆ అధికారం ప్రజలకు దక్ళుదు నరికదా వార్నీ మరింత 
దిగజార్భుతుంది. బానిసలే, బానినల్ని చేయదానికి అధికారం కోరుకుంటారు. ^" 


వికాసానికి స్వతంత్రం మొదటి నియమం. ఆలోచించదానికీ, మాట్లాడ్డానికీ, నచ్చిన 
బట్టలేసుకుని నచ్చింది తినడానికీ, నచ్చిన వారితో జీవిన్తూ నచ్చినట్లుందదానికీ, 
ఇతరులకి వోని చేయనంతవరకూ ప్రతి ఒక్ళరికీ స్వతంత్ర ముందాలి. 

- వాల్యూం 4, రయిటింగ్‌ DD, టు మై బ్రేవ్‌ బోయ్స్‌ 


12 శాస్త్రీయ హేతువాద సామ్యవాది వివేకానందుడు 


వివేకానందుడు సాంస్కృతిక పునరుజ్జీవనానికై పిలుపిచ్చాడు, మార్చి 19, 1894న తన 
మిత్రుడు షాషి (స్వామి రామకృష్ణానంద)కి లేఖ రాస్తూ, 


“మనం, ఒక దేశంగా DIIN, వ్యక్తిత్వాన్ని కోల్పోయాం. భారద్దేశంలోని 
అల్లరంతటికీ అదే కారణం. కోల్పోయిన వ్యక్తిత్వాన్ని దేశానికి మళ్ళీ అందించి 
ప్రజల్ని మేల్ళొల్ఫాలి. ^" 


* స్వామి వివేకానంద శిష్యుడు తన డైరీలో ఈ నంఘటనని నమోదు చేసాడు : 
గోరక్షణా సంఘానికి చెందిన ఒక బౌత్సాహికుడయిన బోధకుడొకసారి వివేకానందుడ్ని 
కల్సి మాట్లాడ్డానికి దయబేసాడు. ఆ సంఘ కార్వకలాపాలూ, లక్ష్యాలు, ఉద్దేశాలు, 
ఆదాయ వనరులు గురించి అడిగిన పిమ్మట వివేకానందుడికీ, గోరక్షక బోధకుడికీ 
ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. వివేకానందుడు: మధ్గభారతంలో భయంకరమయిన 
క్షామం తాండవిస్తోంది. అక్షరాలా తొమ్మిది లక్షల మంది ఆకలితో కరువు బారినపడి 
మరణించారని కేంద్ర (పభుత్వం (ప్రచురించింది. ఈ విషయంలో మీ నంఘం చేవట్టిన 
సహాయక చర్చలేవైనా ఉన్నాయా? బోధకుడు : ఈ క్షామం జనుల కర్ణ, పాపాల 
ఫలితం. చేసినదానికి అనుభవించక తవ్వదు. బోధకుడి మాటలు విన్నంతలోనే 
వివేకానందుడి మొహం ఎర్రబడి (క్రోధంతో రుద్రత్వాన్ని సంతరించుకుంది. అయినా 
సమన్వయంతో మీరు చెబుతున్న కర్ణ కారణంగానే మనువులు చనిపోతే, గోమాతలు 
కూడా వాటి కర్మానుసారమే ఛస్తున్నాయనుకోవచ్చుకదా?” అన్నాడు. తత్తరవడిన 
బోధకుడు, అవును. మీరన్నది నిజమే. కానీ గోవు మన తల్లని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి” 
అన్నాడు. అప్హ్రడు వివేకానందుడు నవ్వుతూ : నిజమే, గోవు మన తల్లే ఇంత ma, 
సాఫల్వజీవులకు వర బహళ జన్మనివ్వగలరు? అన్నాడు... బోధకుడు నమస్యరించి 
సెలవు తీసుకున్నాడు. వివేకానందుడు మాతో “ఇవేం మాటలు! మనుషులు వారి 
కర్మానుసారం మరణిస్తారని ఇతగాడంటున్నాడు, అలాగైతే వారికేదైనా చేసి ప్రయోజనం 
ఏమిటి? దేశం నాశనమవ్వడానికిలాంటి జిత్తులమారి వేషాలు చాలు! ... మనుషులై 
ఉండి నాటి మనుషుల వట్ల హృదయంలో ఏ విధమయిన భావనాలేనివారు అనలు 
మనుషులేనా?” 


+వివేకానందుడు గోమాంసానికి సంబంధింబీ తన భావాల్ని మరింత Bom 
ఫిబ్రవరి 2, 1897న మధురలో ఇచ్చిన ప్రసంగంలో వెలిబుచ్చాడు: 

“ప్రతీ చిన్న మూఢ నమ్మకం, (ప్రతీ చిన్న గ్రామీణ దేవుడూ మన మతవిశ్వాసంలో 
భాగమేననుకోడానికి మనం అలవాటువడ్డాం. కానీ (పప్రాంతీయమయిన స్థానిక 


x వాల్యూం 6, Sd) & డైలాగ్స్‌, ఫ్రమ్‌ డైరీ ep ఏ డిన్ఫిల్‌ (శరత్‌చంద్ర 
చక్రవర్తి) 1, 1897 


శాస్త్రీయ హేతువాద సామ్యవాది వివేకానందుడు 13 


అదే లేఖలో ప్రజల ఉన్నతి కోసం కార్యాచరణ ప్రణాళిక సారాంశాన్ని చెబుతూ, 


“ఒకవేళ కొద్దిమంది నిస్వార్ధపరులైన నన్యాసులు వరులకి మంచి చేయాలనే 
తలంపుతో (గ్రామగ్రామానికీ విద్యని ప్రచారం చేస్తూ, అక్ళుడి వరిస్థితుల్ని, 
ఛండాలంగా నున్నవారి స్టితిగతుల్నీ మార్చడానికి కృషి Jár కెమేరాలు, వటాలు, 
ఇతర వరికరాలతో మౌఖిక ప్రచారానికి నిద్ధ్దవడితే నమయానికి అది వార్ని 
బయటకు లాగి మంచి చేయదమవదా? ఇది చేయడానికి మొదట మన 
కవనరమైనవి రెండు. ఒకటి మానవ వనరులు, రెందు ఆర్ధిక వనరులు. మన 
గురువుగారి దయవలన ప్రతి ఊర్లోనూ వది, వది హేనుమందిని కబ్చితంగా 
నేను చూడగలను. ఇక తర్వాత నిధుల కోసం నేను అన్వేషించాలి. కానీ భారద్దేళ 
(ప్రజలు డబ్బు ఖర్చు చేస్తారని మీరనుకుంటున్నారా!... స్వార్థం తలకెక్సినవాళ్ళు 
దేన్నయినా ఖర్చుచేస్తారా? అందుకే కొంత సొమ్ము సంపాదించడానికి నేను 
అమెరికా వస్తాను. తర్వాత తిరిగొచ్చి నా దేశాన్ని ఉన్నలీకరించడానికై 
జీవితంలో అంతిమ లక్ష్యంగా మిగిలిపోయిన ఈ నా ఆకాంక్షను నేనున్నన్నాళ్ళు 
అవలంభినాను. ” 


సాం(వదాయాలు అనేకమయినవీ, Ó0)0 విరుద్ధమయినవీ... అజ్ఞానులు 
ఏమనుకుంటారంటే ఈ స్థానిక (కతువే మా మతానికి మూలం అని, కానీ అది శుద్ద 
dy. నమాజంలోని న్వల్పమైన సాంఘికాచారం మార్చబడినంతలో నీ మతాన్ని 
8655: విషయాన్ని నువ్వొమ్లుడూ గుర్తుంచుకోవాలి. ఈ సంవ్రదాయాలు యివ్లుటికే 
మారిపోయాయని కూడా జ్ఞావకముంచుకోవాలి. గోమాంసం తినని (బ్రాహ్మణుడు, 
అసలు (బ్రాహ్మణుడుగా చూడబడని కాలమొవాటి ఈ దేశంలో నడిబింది; మీరది 
వేదాల్లో చూడొచ్చు, ఒక గొవ్పు నన్వాని కానీ, రాజు కానీ, కులీనుదు కానీ ఇంటికతిథిగా 
వస్తే ఉన్న వాటిల్లో మంచి గోవు నరకబదేది; అలా వృవసాయోత్తత్తి వ్యవస్థలో మంది 
గోవును చంవడమంటే జాతిని నిర్మూలించడమేననే dy కలిగింది. ఫలితంగా ఆ 
ఆచారం ఆవబడి, దాన్ని వ్యతిరేకించే గొంతులు పెరగడం మొదలయ్యింది. e pco 
ఆస్తీత్వంలోనున్న ఆచార సాంప్రదాయాలు ఇమ్లడు మనకి భయంకరంగా కనబడతాయి. 
కొంతకాలానంతరం కొత్త ధర్మాలు జనిన్తాయి. పాతవి పోయి నూతన న్మ్టుతులొన్తాయి.... 
మామూలు మాటల్లో చెప్పాలంటే ప్రతీ అంశంలోనూ (ప్రధానమైనవీ, అప్రధానమైనవనే 
విభజన మనం చేసుకోవాలి. ప్రధానమైనవి శాశ్వతమైనవి, అప్రధానాలు కొంతకాలం 
వరకూ విలువ కలిగి ఉంటాయి, నిర్ధిష్ట కాలం తర్వాత కూడా వాటి న్థానాన్ని 
(ప్రాధామ్యాలు భర్తీ చేయకపోతే అవి ప్రమాదకరంగా మారతాయి. ” 


+ వాల్యూం 3, లెక్టుర్స్‌ ఫ్రం కొలంబో టూ es or, Og» ది అడ్రస్‌ ఆఫ్‌ వెల్‌కం 
టూ మధుర. Š 


14 శాస్త్రీయ హేతువాద సామ్యవాది వివేకానందుడు 


కుల వ్యవస్థ గురించి వివేకానందుడు 


తన కాలం కంటే ముందున్నవాడు వివేకానందుడు. స్వాతంత్ర్య పోరాటం నాటి 
నాయకులు వారి మిశ్రమ భావాలతో కులం గురించి అస్పష్టమయిన అభిప్రాయాల్ని 
కలిగుండేనాటికే దుర్మార్గమయిన దోపిడీ వ్యవస్థగా వివేకానందుడు బలంగా కులాన్ని 
గుర్తించాడు. వంశపారంపర్యంగా వర్ణవ్యవస్థ కొనసాగుతూండడాన్ని “వికారంగా” 
పరిగణించి దిగువ కులాల్లో విద్యని వ్యాప్తి చేయడానికి ప్రత్యేక ప్రయత్నాలు 
అవసరమన్నాడు. తిరుగులేని కుల నిర్మూలనను ప్రతిపాదించాడు. 


తన యౌవ్వనదశనించీ కులవ్యవస్థలోని దుర్మార్గం వివేకానందుడు గమనిస్తూనే 
ఉన్నాడు. ఆగస్టు 17, 1889లో ఆయన రెండు పదుల వయస్సులో ఉన్నప్పుడు వారణాశిలో 
డ్రేమదాస్‌ మిత్రా అనే సనాతన బ్రాహ్మణునికి లేఖ రాస్తూ, 


“పూర్వ వద్ధతి (s ఈ దేశంలో కులం వారసత్వంగా వస్తోందనదడానికి 
నాకెటువంటి సందేహం లేదు. DYA హెల్లోట్స్‌ కంటే అమెరికాలోని T 
కంటే ఇక్ళడ శూద్రులు మరింత అణగదొక్ళబడ్డారనడంలో సంశయం లేదో 


నవంబరు 2, 1898న చికాగో నుండీ తన శిష్యుడు అలాసింగ పెరుమాళ్‌కి లేఖ 
రాస్తూ 
po పురోపొతవర్ధం స్థ సృష్టించిన విధ్వంసాలన్నింటిలోనూ మొత్తంగా కులమనేదొక 


ఘనీభవించిన సామాజిక వ్వవస్థ. ఇవ్హుడది దుధ్ధంధం వెదజల్లుతూ Sod 
కొడుతోంది ” అంటాడు. 


డిసెంబర్‌ 28, 1893న హరిపాద మిత్రాకి లేఖ రాస్తూ, 


“ఎవైనా ఈ దేశంలో తక్కువ కులంలో వుడితే అతను నశించినట్లే Ot, అతని 
భవిష్యత్తు మీద ఆశవొదులుకోవాల్సిందే. ఎందుకు? ఎంత భయంకరమైన వీడనిది. 
భారతావనిలోని కోట్లాదిమంది దీనుల బాధలు, వేదనల గురించి ఎంతమంది 
నిజంగా విచారిస్తున్నారు? మనం వారిని తాకము. వారి సాన్నిహిత్యాన్ని భరించము! 
మనమనలు మనుషులమేనా? అనేకమంది అణగారిన దిగువస్థాయి దీనులకోసం 
ఈ వేలమంది (బ్రాహ్మణులు 3o చేస్తున్నారు? అయితే గియితే “అనింటా, అనీంటా, 
మమ్ముల్ని తాకవద్ద”ంటూ వదే వదే పెదాలతో ఉచ్చరించడం తప్పా” 


అలాగే అ(గకులాల యువత మనసును ఆవహించిన కుల దురహంకారాన్నీ, 
అంటరానితనాన్నీ వివేకానందుడు చాలా ఘాటుగా విమర్శించి చీవాట్లు పెట్టాడు. 


“ఇక మీరు, అనలెవరు?.... వందలాది నంవత్సరాల్నుంబీ బూజువట్టిన 
మూఢనమ్మకాల్ని బుర్రల్లో నింవుకునీ, అహంకారంతో వ్వర్ణప్రసంగాలు చేన్తూ 


శాస్త్రీయ హేతువాద సామ్యవాది వివేకానందుడు 15 


ఉన్న ఉత్సావోనీ, శక్తినీ ఆహారానికి సంబంధించిన అంటుముట్లను తేల్చడానికో, 
మానవత్వాన్ని చంపే సామాజిక క్రూరత్వాన్ని పాటించడానికో మాత్రమే వెచ్చించే 
వెగటు బతుకుల్ని వెళ్ళుదీస్తున్నవాళ్ళు.... 7^" 


“పుట్టుకతో ప్రతిభావంతులయిన బ్రాహ్మణులపై వివేకానందుడు ధ్వజమెత్తాడు. అలాంటి 

ప్రతిభ “స్వచ్చమైన (భ్రమ”న్నాడు. అబ్రాహ్మణుల అభివృద్ధికి తోదడమన్నాడు. 
“మహానుభావుల వ్రస్తావన లేకుండా, దుర్వాసన వెదజల్లే దురవాంకారాన్ని 
(ప్రదర్శించకుండా, లేని నైవుణ్యాల్ని మూఢనమ్మక్రాల్నీ తూర్చు, పాశ్చాత్య దేశాల్లో 
(ప్రచారం చేసుకుంటూ వబ్బం గడువుకోకుందా* 5 ఉన్న స్థితిలో ఉండమన్నాడు. 


జూలై 4, 1897 ఆల్మోరా నుంచి సిస్టర్‌ నివేదితకు ఆయనిదే విషయాన్ని రాసాడు. 
ఆయనందులో బుద్దుడి కాలం నుంచీ నేటిదాకా బహుశా ఎప్పుడూ లేని విధంగా తన 
ఆ(శ్రమంలో మొట్టమొదటిసారి కొంతమంది gs బాలురు కులంతో సంబంధం 
లేకుండా రోగులకి సపర్యలు చేస్తున్నారంటాడు. *" 


భారద్దేశ భ్రష్టత్వానికీ, బీదరికానికీ బ్రిటీష్‌ వలస పాలనకంటే ఇక్కడి exi 
ప్రధాన కారణమంటాడు వివేకానందుడు. ఫిబ్రవరి 1897లో అమెరికా, యూరోపు 
పర్యటన దిగ్విజయంగా ముగించుకుని ఇండియా వచ్చాక తమిళనాడులోని కుంభకోణంలో 
బ్రాహ్మణ సనాతనవాదుల అడ్డానుంచే ప్రసంగిస్తూ, 


“మిత్రులారా, మీకు కొన్ని కఠినమైన నిజాల్ని చెప్పాలి. మన భ్రష్టత్వానికీ, మనమే 
కారణం కాని ఆంగ్లేయులు కాదు. కులీన వంశస్తులు ఈ దేశ ప్రజల్ని ఎంతగా 
పట్టిపీడించారంటే, వారు సామాన్య ప్రజల్ని తమ కాలికింది చెప్పుల్లా ఎంతలా 

పేశారంటే, దాదాపు పేదలంతా తాము మనుషులమనే విషయాన్ని 
మర్చిపోయారు. శతాబ్దాలుగా వారు కట్టెలు కొట్టేవారుగా, నీళ్ళు తోదేవారుగా 
మాత్రమే మిగిలిపోయి చివరికి స్వతహాగా వార్ని వారు బానిసలుగా భావించుకునే 
స్థాయికి దిగజారారు... అంతేకాదు వార్ని అలాగే ఉంచడానికి అన్ని రకాలయిన 
క్రూరవాదనలూ, (ప్రేతాలోచనలూ వంశపారంపర్యంగా పనికిమాలిన 
నీతిబాహ్యమైన పశుత్వాన్ని ప్రదర్శించడం జరుగుతోంది. x 


కులాన్ననలు గుర్తించని గొప్ప భారతీయ dd బుద్దుడు. అతని అనుచరులెవరూ 
భారతావనిలో మిగలలేదు. ఇతర తత్త్వవేత్తలంతా ఎంతోకొంత సామాజిక దురభిమానాల్ని 
కల్లి ఉన్నారు; వాళ్ళెంతగా ఆకాశాన్ని తాకే మాటలు చెప్పినా, ఏదోమూల రాబందు 
గుణాన్ని నింవుకునున్నారు. 

- వాల్యూం 7, mog)o టాక్స్‌, జూలై 9, 1895 


16 శాస్త్రీయ హేతువాద సామ్యవాది వివేకానందుడు 


ఇంకా ఆయనేం రాస్తాడంటే, 


“ఎప్పుడైతే మ్లేచ్ళ పదం పుట్టించి Fra సంబంధాల్ని నంకుచితం చేసారో 
ex$pG భారద్దేశ విధి వక్రించింది. ^? 


జనవరి 24, 1894న తన శిష్యులకి రాసిన లేఖలో కులవ్యవస్థనెలా పతన మొందించాలో 

చెప్తూ, 
“అతి సామాన్య బీదలకి కూడా భారడ్దేశవు లోవలా వెలువలా వెలువడిన 
మహోన్నతమయిన భావాల్ని ఉన్నతంగా అందించాలనేదే నా ఆలోచన. వారు 
వారుగా ఆలోచించే స్థాయికి ఎదగాలన్నదే నా యోచన. స్వతంత్రాలోచనా, 
న్వేచ్చాజనిత కార్యాచరణ మాత్రమే మానవాళి వృద్ధికీ, ఉన్నతికీ దారితీస్తాయి. 
అది జరగనప్పుడు వ్యక్తి, జాతి, మొత్తంగా దేశమే వతనమౌతుంది. కులంగా - 
కులాలీతంగా, మతంగా - మతాలకలీతంగా, ఏ వ్వక్తయినా, వర్రమయినా, eme, 
దేశమయినా స్వేచ్భాలోచనక్కి సంకెళ్ళు వేసి స్వతంత్రాచరణని అద్దుకుందంటే ఆ 
రాక్షసత్వం నశించి తీరాలి. 29, 


ఏప్రిల్‌ 9, 1894న అలాసింగాకి రాసిన లేఖలో, 


^8 కులం మిగిలే రోజొకటొస్తుందం*“*టాడాయిన. అంతేకాదు. దళితులకి 
విద్య అందించాల్సిన అవసరాన్ని గ్రహించినవాడాయిన. అందుకే 1895లో రాఖల్‌కి 
రాసిన లేఖలో, 


“అసమానతనేది SÁP% బలవంతులకంటే బలహీనులకి అవకాశాలు ఎక్కువ 
ఇవ్వబదాలి. మరోలా చెప్పాలంటే, బహుజనుడికి అవనరమైనంతలా చదువు 
(బ్రాహ్మణుడికక్ళర్లేదు. (బ్రాహ్మణుల బిడ్డకి ఒక ఉప్పాధ్యాయు దవసరమైతే బహుజనుడి 
విల్లాడికి వదిమంది అధ్యాపకులు అననే 2, 


బ్రాహ్మణులు వారి ప్రత్యేక హక్కుల్ని వొదులుకోవడం ద్వారా వెనకబడ్డ కులాలవారి ఉన్నతికి 

తోద్చడాలనీ ఆయన విజ్ఞప్తి చేసాడు. అంటే దిగువ కులాలకి 100% రిజర్వేషన్లను 
అ 

ప్రతిపాదించాడు. 


E బ్రాహ్మణులారా...మీ విద్య కోసం డబ్బు ఖర్చుచేయడం మాని దాన్ని ఒక 
పరయా విద్యకోసం ఉపయోగించండి. అర్హతగల బలహీనులకి బహుమతు లందించండి. 
వివేకవంతుడైన బ్రాహ్మణుడు తనకి తానే విద్యావంతుడు కాగలడు. అవిద్యావంతులయిన 


అద్భష్టం, విధి, కర్ణ వంటివేవీ లేవు. అలా మనల్నివరూ బలవంతం చేయలేరు. 
మనం చేనేదేదయినా మార్చుకోగలిగేదే 


- వాల్యూం 1, లెక్టుర్స్‌ & Gv, సోల్‌ గాడ్‌ & రిలీజియన్‌ 


శాస్త్రీయ హేతువాద సామ్యవాది వివేకానందుడు 17 


యితర కులస్తుల్ని వివేకవంతులుగా మలచడం వారి విధి... ఇదే సరయిన నేనర్ధం 
చేసుకున్న ధర్మం. 33» 


మతం గురించి వివేకానందుడు 
మతానికి వివేకానందుడు చాలా హృద్యమయిన నిర్వచనాన్ని చెప్పాడు. 


“జీవితాన్ని అందరి మంచి కోసం, ఆనందం కోసం అర్పించదమే మతం.” 
అంటాడాయిన. 


ఛాందసరహిత హైందవ సన్వాసిగా మతంపై ఆయన భావాలు నేటి హిందూత్వ వాదులకి 
పూర్తి భిన్నంగా ఉన్నాయి. ప్రజానీకంలో వివేకానందుడికి సంబంధించిన వాస్తవాలు 
అంతగా తెలీకపోవడంతో హిందూ మతోన్మాదులు ఇతర మతాలపై విద్వేషాన్ని 
రెచ్చగొట్టడానికి వివేకానందుడ్ని కూడా పావుగా వాడుకుంటున్నారు. 


సచ్చీలమయిన మతాలన్నీ సమభావనలతో కూడిన సదాచారాలను కలిగి 
ఉంటాయనేది ఆయన భావం. 


“ఒక్ష మతం యొక్క ప్రమాణం అన్ని మతాలకీ ప్రామాణీకమవృతుంది... ఒక 
మతం కనుక KADI, మతాలన్నీ కచ్చితంగా నత్వాలై లై తీరాలి ^" అంటాడు. 


తదనంతరం, 


“అన్ని మతాల iu cd సారాంశం ఒక్ళటే - స్వాతంత్రాన్ని సముపార్థించడం, 
దుఃఖాన్ని విడనాడటం. * 6, అంటాదు. 


డిసెంబర్‌ 1966లో యునైటెడ్‌ నేషన్స్‌ జనరల్‌ అసెంబ్లీ అంతర్జాతీయ పౌర, 
రాజకీయ హక్కులకి సంబంధించిన ఒప్పంద పత్రాన్ని ఆమోదించడం జరిగింది. అందులో 
18వ ఆర్టికల్‌ క్రింది వాట్ని గుర్తిస్తూ, 


ఆ ప్రతి ఒక్కరికీ వారికి నచ్చిన, సమ్మతమయిన మతాన్ని అనుసరించే హక్కుంది. 


అ (59 ఒక్కరికీ తామనుసరించే మతాన్ని ప్రకటించుకోడానికీ, ప్రార్థించు 
కోడానికీ, పాటించుకోడానికీ తగిన స్వేచ్చ ఉంది. 


ఆ ఎవరికీ కూడా మతానికి సంబంధించీ బలవంతంగా ఎదుటి వారి స్వేచ్చని 
ఆటంకపరిచే హక్కు లేదు. అని పేర్కొనడం జరిగింది. 


ప్రపంచ రాజ్యాలు ఆమోదించిన 70 సం॥రాల పూర్వమే వివేకానందుడు సర్వమతాల 
సగౌరవం, సమభావన సౌభ్రాతృత్వం గురించి బోధించాడు. 


మనకో కొత్త దేవుడు, కొత్త వేదాలు, కొత్త మతం అవనరం. 


18 శాస్త్రీయ హేతువాద సామ్యవాది వివేకానందుడు 


“విభిన్న మతాల మధ్య నహచర భావన అవసరం. వాటికవి నిలిచినా కాలగర్భంలో 
కొట్టుకొనిపోయినా, పరస్సృర గౌరవం నుండీ వరస్పర నవాకారం నుండీ జనించే 
va భావన కావాలి.” " అంటాడు. 


అంతేకాదు, హిందూ మతవాదులు ధైర్యం చేయలేని అనూహ్య భావాలయిన వమ హా 
మొహమ్మద్‌ని “సమతా ప్రవక్త అంటూ, ఇంకా “మానవాళి సహోదరత్వానికి ప్రవక్త 
అంటాడాయిన్ని జూన్‌ 10, 1898న మొహమ్మద్‌ సర్ఫరాజ్‌ హుస్సెన్‌కి రాసిన లేఖలో, 


“ఏ మతమయినా న. రీతిలో నమానతకి నమీవంగా వబ్చిందనంటే 
అది ఇస్లాం, eb ఇన్లాం మాత్రమే” నంటాడు. 


నవంబర్‌ 19, 1894న మద్రాస్‌ శిష్యులకి రాసిన లేఖలో భారతీయ బహుముఖ 
సంస్క oes సంబంధించిన చైతన్యంతో హిందువులు “భౌతిక నాగరికత”, “దర్దీలు 
కుట్టిన దుస్తులు ధరించడం” ఆరోగ్యకరమయిన ఆహారాన్ని తీసుకోవడం ముస్లిముల 
నుంచే నేర్చుకున్నారంటాడూే. ఈ దేశం అజేయంగా వికసించాలంటే మతాలన్నింటి 
మధ్యా సహకారవంతమయిన సామరస్య భావన అవసరమని నొక్కి చెబుతాడు. 
పైనుదహరించిన లేఖలోనే సర్ఫ్‌రాజ్‌ హుస్సెన్‌తో, 


“అనుభవంతో కూడిన ఆచరణాత్యకమయిన ఇస్లామే కనుక లేకపోతే వేదాంత 
శ్యాస్తాలు అవెంత గొప్పవయినా మానవాళి ముందు ఏమాత్రం విలువలేనివిగా 
మిగిలిపోయేవని బల్లగుద్ది ఒప్పించడానికి నేనెంతమాత్రం వెనుకాడను... మన 
మాతృభూమి రెండు గొప్ప వ్యవస్థల సంగమ స్థలం. వేదాంతం తనువయితే, 
ఇస్లామ్‌ మనసు - ఈ రెండే నా “మనోవిశ్వానం 41» అంటాడు. 


1890 నుండీ 1893 వరకూ దేశదిమ్మరి సన్యాసిగా దేశమంతా తిరిగినప్పుడు 
వివేకానందుడు దేశప్రజలు దయనీయంగా అనుభవిస్తున్న జుగుప్సాకరమైన పేదరికాన్ని 
దగ్గరగా దర్శించడమే కాక, కోట్లాదిమంది వెనుకబాటుతనానికి మత విశ్వాసాలు, మూఢ 
నమ్మకాలు, బ్రాహ్మణ సన్యాసుల దోపిడీ ఎలా కారణ మౌతున్నాయో ప్రత్యక్షంగా 
పరిశీలించాడు. అప్పుడే తన మిత్రులకీ, శిష్యులకీ రాసిన అక్షరాల్లో మండుతున్న 
అగ్నిపర్వతంలా నిప్పులు కక్కాడు. 
“ఒక దేశంలో ఒక పక్ష కోట్లాదిమంది బీదాబిక్సీ జనం కేవలం agp 
ఆధారవడి బతుకీడుస్తుండగా మరోవక్ళు సాధువులు, (బ్రాహ్మణులు అంతేమంది 
పేదల రక్తం తాగుతూ జలగల్లా Some. ఇది దేశమా? నరకమా? ఇది 
మతమా? మరణ మృదంగమాోే?” అన్నాడు. 


హిందూ ముస్లిమ్‌ మతాల్లోని మతోన్మాద ఛాందసుల్ని గురించి ఆయన ప్రజల్ని 
హెచ్చరించడమే కాక మతసామరస్యాన్ని చెడగొట్టే దుష్ప్రచారాల పట్ల కూడా జాగ్రత్తగా 


శాస్త్రీయ హేతువాద సామ్యవాది వివేకానందుడు 19 


ఉండమని వారించాడు. బలవంత మతమార్చిడులకి సంబంధించిన ప్రచారాల్ని కనీసం 
రెండు లేఖల్లో ఆయన ఖండించాడు. ఈ దేశంలో మతమార్చిడులనేవి ముస్లిములు, 
క్రైస్తవుల బలంతో జరగలేదు. అవెప్పుడూ అగ్రకులాల దుర్మార్గాల వల్ల, ఆధిపత్యం వల్ల 
మాత్రమే జరిగాయి, అన్నాడు. 


మొదటి లేఖ : సెప్టెంబర్‌ 20, 1892 ఖైత్రిలోని పండిత్‌ శంకర్‌లాల్‌కి, 


“ఒక భంగీని భంగీగా చూడడానికి అల్లంత దూరం ప్లేగువ్యాధొచ్చినట్టు పారిపోయే 

లోకం అదే వ్వక్తి చెంబుడు నీళ్ళు తలపై కువ్మురించుకుని నచ్చిన మంత్రాలు 

నణుగుతూ ఒక చొక్షావేనుకుంటే ఎంతటి నదాచార పొందువయినా కుర్చీ 

చూపించి చేయి కలవకుండా ఉండలేడు. అందుకే వురోహితవర్రంచేత వొలించబడి 

అణువణువు భూమీ (బావ్హాణుల ఆధీనంలో కల (బైవెన్‌కోర్‌లో expo 

పావుశాతానికి పైగా (కైన్త్వవులయిపోయారు...! అందుకు వారిని నేను 
తప్పుపట్టను...“” అంటాడు. 


రెండో లేఖ : నవంబర్‌ 1894లో హరిదాస్‌ విహారీదాస్‌ దేశాయికి రాస్తూ, 


“ఇండియాలోని పేదల్లో ముస్లిములే ఎక్కువమంది ఎందుకని ఉన్నారు? వారంతా 
బలవంతంగా కత్తితో బెదిరించబడి మతం మార్చుకున్నారనదం అర్థంలేనిది. 
జమీందారీ భూస్వాముల నుండీ, వురోహితులనుంబీ స్వేచ్చనొందడానికే వారంతా 
ముస్లిములయ్యారు. ఫలితంగా బెంగాల్‌లో పొందూలకంటే ముస్లిములే ఎక్కువ 
మందున్నారు. ఎందుకంటే au చాలామంది జమీందార్డున్నారు. అట్టడుగుకి 
మునిగిపోయిన ఈ అభాగ్యుల గురించి ఆలోచించేదెవరు"*?” అ 


ఈరోజు ఆర్‌.ఎస్‌.ఎస్‌. దాని అనుబంధ శక్తులూ కైస్తవులకీ, ముస్లిములకీ వ్యతిరేకంగా 
విద్వేషాన్నీ హింసనూ రెచ్చగొట్టేరీతిలో ప్రమాదకరమయిన ప్రచారాలు చేస్తూ, వార్ని 
తిరిగి హిందూలుగా మారి “వెనక్కి రమ్మంటూ, బెదిరిస్తున్నాయి. అప్పుడిక ఎంచక్కా 
మెజారిటీ హిందూలకి అణిగిమణిగి ఉంచొచ్చని కలలు కంటున్నాయి. సంఘ్‌పరివార్‌ 
భావజాలానికి సరిగ్గా వ్యతిరేకమైనవి వివేకానందుడి బోధనలు. ఆయన బలవంత 
మతమార్చిడుల్ని ఎంతగా వ్యతిరేకించాడో, 'ఘర్‌ వాపసి” వంటి కార్యక్రమాల్ని అంతగా 
నిరసించాడు. 


“బలవంతంగా బెదిరించబడి మతంలోకి వొచ్చిన వ్యక్తి ఏ మతానికీ Boo” 
అంటాడాయిన. 


విధవరాలి కన్నీళ్ళు తుడవలేని, అనాధ నోట్లో యింత ముద్దపెట్టలేని d, మతాన్నీ 
నౌ నమ్మను, 
- వాల్యూం 5, be - dm 265 XXI, అలాసింగా అక్టోబర్‌ 27, 1894. 


o 


20 శాస్త్రీయ హేతువాద సామ్యవాది వివేకానందుడు 


వివేకానందుడు అన్ని జనసమూహాల నడుమ సఖ్యతనూ, సమగౌరవాన్నీ కోరాడు. అదే 
సమయంలో మితిమీరిన సహనాన్ని నిరసిస్తూ 'దైెవదూషణగా' పరిగణించాడు: 


“సహనమంటే అర్థం నీది తప్పని తెల్సి జీవించేందుకు నిన్న నేను అనుమతిస్తున్నా 

నని. అసలు మనం మరొకరికి జీవించేందుకు అనుమతివ్వడం దైవధిక్కారం 
46 

అవదా ?" 


ఇంకా ఆయన, 


“మన నినాదం 3566555 నమ్మతేగాని నహనం కాదు... గతకాలపు మతాలన్నింటినీ 
నేనంగీకరించి, ఆరాధిస్తాను. భగవంతుడ్ని దర్భిస్తాను. ముస్లిముల మసీదుకీ, 
క్రైస్తవుల చర్భికీ, బౌద్ధుల ఆరామానికీ కూడా నేను శరణుకోరుతూ పోతాను. "^ 


మతసంబంధ విలువల్ని బలవంతాన రుద్దడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించాడు. మైనారిటీ 
బ్రాహ్మణుల శాఖాహార ఆహారపలవాట్లనే మొత్తం సమాజం మీదా, ముఖ్యంగా ముస్లింల 
మీదా హింసాత్మకంగా రుద్దాలని మతోన్మాదులు ప్రయత్నిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో 
వివేకానందుడి మాటల్ని మరోసారి గుర్తు చేసుకోవడం అవసరం, 


“మనం (5835,88 తెల్సుకునే ఎంచుకునే, కావల్సిన దానిని అనునరించే 
స్వేచ్చనివ్వాలి. ఉదాహరణకి మాంసావోరం ఒకరికి ప్రయోజనకరంగా ఉంటే 
మరొకరికి ఫలాలు ఉపయోగకరంగా ఉండొచ్చు. ప్రతి ఒక్ళరికీ వారి వ్యక్తిగత 
విశేషాల్ని పాటించే వాక్కు ఉంది, అదే నమయంలో ఇతరులకి నచ్చిన దాన్ని 
విమర్శించే వాక్కు లేదు.... అంతా మా దారిలోనే నడున్తూ మమ్మల్నే 
అనునరించాలనడం నరికాదు.... మతం యొకు తీవ్రమయిన పొరబాటేమిటంటే 
సామాజిక విషయాల్లో అద్దంగా తలదూర్భడం... మనక్సావలనింది మతం 
సాంఘికంగా సంస్మరణగా మారకపోవడం... (కోట్లాది దీనుల స్థితిగతుల మధ్య) 


మీరొచ్చి ఏదయినా దుంచి చేయదల్బుకుంటే, ఆడంబరమైన మీ ఆరాధనోత్లవాల్ని 
అవతలికి తోసిరాజని బతికున్న దేవుడ్ని వూజించండి - మానుష దేవుడు, మానవ 
రూవం ధరించినవాడు... వారణాసీ, బృందావనాల్లో గుడి తలువులు మూని తెరిచేలోగా 
కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టబడుతున్నాయి! ఆ దేవుడికో మరుగుదొడ్డీ, సుష్టుగా 
భోజనం.. మరోవైపు బతికున్న దేవుళ్ళు ఆకలితో అలమటిస్తూ మరణిస్తున్నారు, విద్వలేక 
క్రుళిస్తున్నారు! బొంబాయిలోని బనియాలు మనుషులు ఛస్తుంటే వట్టించుకోరు కానీ 
రక్తం 28) నల్లుల కోసం నింగినంటే eye» నిర్మిస్తారు. 


- వాల్యూం 6, ఎవిస్టిల్స్‌, సెకండ్‌ నిరీస్‌ XLV బ్రదర్‌ డినివిల్స్‌, 1894 


శాస్త్రీయ హేతువాద సామ్యవాది వివేకానందుడు 21 


(తీ సామాజికాంశంలోనూ వేలు పెట్టాల్సిన వని ఈ వురోపొతులకి 
వముందనలుే?” 


వివేకానందుడికి హిందూత్వ వాదులతో సామ్యమనేదే లేదు. వివేకానంద శిష్యుడు స్వామి 
అఖండానంద బెంగాల్‌లో ఒక అనాధాశ్రమం కడుతుండగా ఆయనకి లేఖరాస్తూ, 


“అన్ని మతాల వారినీ - హిందూ, ముస్లిం, కైస్తవుల్నీ చేర్చుకోంొడన్నాడు 
వివేకానందుడు. 


ఇంకా చేరుస్తూ, 


...కానీ వారి మతాల Sos పోవద్దు. మీరు చేయాల్సిందల్లా వారికి వేరు వేరు 
ఆహార ఏర్పాట్లు మాత్రమే BOOKS 


మతోన్నాదానికి వ్యతిరేకంగా వివేకానందుడు బలంగా నిలబడ్డమే కాకుండా, మత 
కల్లోలాలు, అల్లర్లు, హింసలను రెచ్చగొట్టే ముష్మర మూకల దాడులకు తీవ్రంగా చలించాడు. 


“ఒక మనిషికి అత్యంత శుభాన్ని కలుగజేసేది మతం. అలాగే ఒక మనిషిని 
భయకంవితుడ్ని చేసేది కూడా మతమే. మతం కంటే (పేమనీ, శాంతినీ 
వంచగలిగేదేదీ లేదు. మతం కంటే వగనీ, ద్వేషాన్నీ వుట్టించేది కూడా లేదు. 
మానవాళి సౌభ్రాత్సత్వాన్నీ, సోదరభావననూ ఒక్షుతాటివైకి తీసుకురాగలది మతం. 
మనుషులు కోనమే కాక జంతువుల So కూడా ఎన్నో స్వచ్చంద సంస్థల్నీ, 
దాతృత్వ వ్యవస్థల్ని, ఆసువ్రుల్నీ నిర్భించగలిగేది మతం; అలాగే , లెక్తలేనంత 
విధ్వంసాన్ని సృష్టించి రక్తపుటేరులు పారించగలిగేది కూడా మతమే” నంటాడు. 


హేతుసహిత సంవేదనలు, మేధోజనిత బంధాల సమ్మేలనమే విశ్వమని వివేకానందు 
డంటాడు. ఇరువైపులా అజ్ఞాత విషయాలున్నాయంటాడు. మనిషి కేవలం తినడం, త్రాగడం 
తెల్సుకున్న పదార్థం కాడు. మానవావిర్భావం నుంచీ అతడు అవతలివైపు కోసం 
అన్వేషిస్తూనే ఉన్నాడు. అజ్ఞాతాన్ని అర్ధం చేసుకుందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. 
ఇంద్రియాల పరిమితిని దాటి పయనిస్తూనే ఉన్నాడు. ,నుతావిరావానికి నిజమయిన 
కారణమదే; మనిషి స్వభావంలోనే మతమనే భావనుంది". కాబట్టీ, మతం వల్ల పెరిగిన 
జాద్యాల్ని మనం కనుక నిర్మూలించదలిస్తే, మతం ద్వారానే నిర్మూలించాలి. అందుకే 
ముందు ప్రస్తావించిన లేఖలో సర్ఫరాజ్‌ హుస్సెన్‌ను ఉద్దేశించీ, 


“వేదాలు, బైబిలు, ఖురాన్‌ లేని చోటికి మానవాళిని నడిపించాలి; వేదాలు, బైబిలు, 
ఖురాన్లని నమైక్యం కావించడం ద్వారానే అది సాధ్యం” అంటాడు. 


వివేకానందుడు తన లేఖల్లో వ్యక్తం చేసిన తీవ్రమయిన భావాలు మతోన్మాదుల మౌలిక 
సిద్దాంతాల్నే సమూలంగా బలహీనపరుస్తాయి. ఆయన బోధనల్ని ముక్కలు చేసి 


22 శాస్త్రీయ హేతువాద సామ్యవాది వివేకానందుడు 


వారికనుకూలంగా ప్రచారం చేయడం వల్లనే సంఘ్‌పరివార్‌ వివేకానందుడ్ని కూడా 
హిందూత్వ చిహ్నంగా చిత్రించగల్లుతోంది. ఉదాహరణకి పురాతన భారతీయ వైభవాన్ని 
గురించీ ప్రస్తుతమున్న విమానాలు, కార్లు, జన్యుశాస్త్రం గతంలోనే ఉన్నాయనే 
వాదనలన్నింటినీ ఆయన తిరస్కరించాడు. 


“E, c, ఎల్లప్పుడూ గతంలోనే బతికే నా do ఎప్పుడు విముక్తమవు 
తుందో”? అని దుఃఖించాడు. మరోచోట, 


“ప్రాబీన కాలంలో చాలామంచి విషయాలున్నాయి. అలాగే చెడ్డ విషయాలూ é 
న్నాయి. మంచి విషయాల్ని నిలువుక్షోవాలి. కానీ, భావి భారతావని ఎప్పుడూ 
గతం కంటే గొవ్పదేనని గుర్తించాలి ^" అంటాడు. 


(568 విశ్రాంతి సమయం” అనే వ్యాసాన్ని cu శ్రీరామ్‌లాగూ రాసినప్పుడు లేచిన 
Ode DS దుమారం సంగతి తెలిసిందే. ఐతే, ఏప్రిల్‌ 27, 18966? ఆలంబజార్‌ 
మఠంలోని తన సన్యాసి మిత్రులకి రాసిన లేఖలో అవే రకమయిన భావాల్ని వివేకానందుడు 
వ్యక్త పరచడం గమనార్హం. పురాతన దేవుళ్ళు “మరింత పాతబడిపోయాో ? కంటూ, 


“మనకిమ్లుడొక కొత్తదేవుడు, కొత్త మతం, కొత్త వేదాలు కావాలి” ఎందుకనంటే 
మనమో "కొత్త భారతావని'ని నిర్మించాలి” అంటాడు. 


భారతదేశపు లౌకికత్వాన్ని మంటకలిపి, రాజ్యాంగాన్ని బలహీనపర్చి దేశాన్ని హిందూ 
రాజ్యంగా మార్చాలనుకుంటున్న ఆర్‌. ఎస్‌. ఎస్‌. మూకలకి సమూలంగా విరుద్ధమైనవి 
వివేకానందుడి భావాలు. ఆర్‌.ఎస్‌. ఎస్‌. అనేది ఏర్పడ్డానికి మూడు దశాబ్దాల పూర్వమే, 
మతోన్మాద జాతీయవాదం జన్మిస్తున్నప్పుడు దూరదృష్టికల స్వామి సెలవిస్తూ, 
“అన్ని శాఖల, పక్షాల, తెగల, మత సంబంధ జాతీయవాద భావాలన్నీ ఆపివేయాలి. 
ప్రతీ తెగ లేక జాతి తన దేవుడ్ని తన మతాన్నే పాటిస్తూ ఇతరులని తప్పులుగ్గా 
భావించడం గతకాలవు మూఢత్వం. అలాంటి ఆలోచనలన్నీ విసర్థించబడాలోోో 
అంటాడు. 


సోషలిస్టు వివేకానందుడు 


1890 నుంచీ 1893 దాకా 3 సం॥రాలు వివేకానందుడు దేశమంతా తిరిగాడు. 
కాలినడకనా, గుర్రపుబగ్గీలోనూ, రైల్లోనూ... పొగపీల్చే ఊడ్చుడు కార్మికులతోనూ, 
నికృష్టమైన మురికివాడల మధ్య, మౌంట్‌ అబూలోని ముస్లిమ్‌ లాయర్‌ వద్దా గాయక్‌వాడ్‌ 
వీధిలో తిలక్‌ దగ్గరా, JO మహారాజు అంతఃపుర అతిధిగా అనేక అవతారాలెత్తాడు. ఈ 
మూడు సంవత్సరాల్లో ఆయన మత(గంథాలనేవీ అధ్యయనం చేయలేదు. అందుకు 
బదులుగా ప్రజల పరిస్థితిని అర్థం చేసుకోడానికి ప్రయత్నించాడు. అప్పుడు తన శిష్యులకీ, 
మిత్రులకీ రాసిన లేఖల్లో లోతైన తన మనోవేదనని వెలిబుచ్చాడు. 


శాస్త్రీయ హేతువాద సామ్యవాది వివేకానందుడు 23 


నవంబర్‌ 19, 1894న న్యూయార్ము నుంచీ తన మద్రాసు శిష్యులకి లేఖ రాస్తూ, 


“భూమ్మీద తినడానికింత తిందివ్వకుండా న్వర్ధంలో శాశ్వత నుఖాలనిల్సే దేవుడ్ని 
నేను నమ్మను. భీ! భారద్దేశం ఎదగాలి, పేదల కడువులు నిండాలి, విద్య, విజ్ఞానం 
వికసించాలి, అలాగే వురోపొతులు, జిత్తులమారి మతాధివతుల దుష్టత్వం 
తుదముట్టించబడాలి. వంచనతో నిండిన పురోపొతవధ్ధం, ఆధివత్యంతో కూడిన 
కరము నుం గ నశించాలి! అందరికీ మరింత ఆహోరం, మరిన్ని 
అవకాశాలు రావాలి!” 7” అన్నాడు. 


ప్రజల్ని వృద్ధిలోకి తేవడమంటే వారికి తిందిపెట్టి చదువు చెప్పించడం మాత్రమే కాదు. 
మనుషులుగా వారి మర్యాదనీ, ఆత్మగౌరవాన్నీ పునః ప్రతిష్టించడం. వివేకానందునికిది 
తెలుసు. జూన్‌ 20, 1894న హరిదాస్‌ విహరీదాస్‌ దేశాయికి లేఖరాస్తూ, 


“పూరి గుడిసెల్లో బతికే నిజమయిన నా జాతి ఎన్నడో పౌరుషాన్నీ, వ్యక్తిత్వాన్నీ 
కోల్పోయింది. హిందూ, ముస్లిమ్‌, క్రైస్తవుల కాళ్ళకింద కావాల్సినవ్హుదల్లా నలిగి 
నలిగి, జేబులో ఏ కొద్దిమాత్రం డబ్బున్నవారి కాళ్లకింద నలిగిపోడాన్నికైనా 
మేమర్హులమేనన్నే ధక ఈ జాతి చేరుకుంది. కోల్పోయిన వ్యక్తిత్వాల్ని వారు 
తిరిగి 'పొందాలి. * ?" అంటాడు. 


ఘోరమయిన పరిస్థితుల్నుంచీ జనాల్ని బయటకు తెచ్చి వారిలో ఆత్మ గౌరవాన్నీ వ్యక్తిత్వ 
వికాసాన్నీ కలిగించడం అంతసులభం కాదు. అలాసింగ పెరుమాళ్‌కి రాసిన లేఖలో ఇదే 
విషయమై వివేకానందుడు తన అసహనాన్ని కనబరుస్తాడు, 


“నేను అధిభౌతికవాదినో, తాత్వికుడినో, సన్యానినో కాదు. నేనో Band, 
బీదవాళ్ళని (పేమిస్తాను. పేదలుగా ఎవర్ని పిలుస్తారో ఈ దేశంలో వార్ని గురించి 
ఎవరు వట్టించుకుంటారో, ... రెండు మిలియన్లమంది శాశ్వత పేదరికంలో, 
అజ్ఞానంలోనూ మునిగిపోతున్నారని ఎవరికి తెల్సు? వారి విముక్తికి మార్గమేదీ?”* 
అంటాడు, 


(ప్రజల్ని అశ్రద్ధ చేయడాన్ని మించిన పెద్ద పావం నా దృష్టిలో వేరేదీ లేదు, అదే మన 
వతనానికి కారణం. భారద్దేశ ప్రజ విద్యావంతులై, కడువు నిండితే గానీ రాజకీయాల్లోని 
ఏ మాత్రమూ వారికి ఉవయోగపడవు. మనం చదూకోడానికి వాళ్ళు చెల్లిస్తున్నారు, 
మన దేవాలయాలు వాళ్ళు నిర్మిస్తున్నారు, కానీ పర్వవసానంగా దెబ్బలూ, తన్నులూ 
తింటున్నారు. ఆచరణాత్శకంగా వారంతా మన బానినలు. ఉత్తమమయిన భారతావనిని 
ఉద్భవింవచేయాలంటే మనం వారికోసం వనిచేయాలి. 
- వాల్యూం 5, ఇంటర్వ్యూస్‌, ది వసనం %5 ఆఫ్‌ ది $3 హిందూ నన్వానిన్‌ టు 
ది వెస్ట్‌, ఫిబ్రవరి 1897 


24 శాస్త్రీయ హేతువాద సామ్యవాది వివేకానందుడు 


మరో 2 amra లోతుగా ఆలోచించిన మీదట నవంబరు 1, 1896న సన్నిహిత 
మేరీ హేలేకి రాసిన లేఖలో,” 


“నేను సోషలిస్టుని” అని ప్రకటించాడు. 


1896 అంటే వివేకానందుడికి 33 సం॥రాలు. ఇదాయనకి అకస్మాత్తుగా తట్టిన 
కొట్టిపారేయగల తలంపు కాదు. ఎంతో అనుభవంతో, లోతైన మేధోమథనంతో తీసుకున్న 
నిర్ణయమది. అంతకుమునుపే ఆయన మూడేళ్ళపాటు దేశమంతా తిరిగి ప్రజల పేదరికం, 
వెనుకబాటుతనాల్ని దగ్గరగా గమనించాడు. తర్వాత మరో మూడు సం॥రాలు పాశ్చాత్య 
ప్రపంచంలో పరిభ్రమించి ఆకట్టుకునే అనేక విషయాలతోపాటూ యూరప్‌, అమెరికాల్లోని 
స్వతంత్ర ప్రజాస్వామ్యం యొక్క పరిమితుల్ని కూడా జీర్ణించుకున్నాడు. 
“ఒక దేశం యొక అధికారం, నంవద కోట్లాది మంది (శ్రమని తెలివిగా 
దోచుకుంటున్న కొద్దిమంది చేతుల్లోనే ఉంటాయి. ఆ అధికారమదంతో వాళ్ళీ 
భూమ్మీద రక్తవుటేరుల్ని వారించగలరు. మతం మొదలుకుని అన్నీ వాళ్ళ 
పాదాలకిందే ఉంటాయి; వాళ్ళే అంతట్నీ శానీంచే నర్వాధివతులు. పాశ్చాత్య 


È స్వతంత్రం గురించి 
స్వామి రామక్చృుష్ణానందకి రాసిన వో లేఖలో వివేకానందుడు, 


“మహిళల వరిస్థితులు మెరుగువదనిదే లోక సంక్షేమం సాధ్యం కాదు. ఒళ్ళు 
O2 ఆధారవడి ఎగరడం ఏ AEE సాద్యం కాదు కదా.” 


“భారద్దేశంలో రెండు అతిపెద్ద దుర్భార్గాలున్నాయి. KEPED అణిచివేయడం, 
కుల నిబంధనలతో పేదల్ని వీల్చి విప్పి చేయడం.” 

- వాల్యూం 6, ఎవిస్టిల్ఫ్‌ - సెకండ్‌ సిరీస్‌, LXXV, 1895 
అలాగే అమెరికా నుండి తన శిష్యులకి రాసిన లేఖలో అమెరికా అభివృద్ధికీ, 
ఉన్నతికీ, వికాసానికీ అక్షుడి & E) కారణమన్నాడు. 

“ఎందువల్ల మనం బానిసలుగా, దీనులుగా, శవాల్లా ఉన్నాం? సమాధానం 
స్పష్టమే... మీరు మీ ($e వరిస్థితుల్ని duode? అప్పుడు మీ వృద్ధికి ఒక 
నమ్మకముంటుంది. లేకపోతే ఇప్పుడున్నట్లుగానే ఎవ్హుడూ మీరు వెనకబడే ఉంటారు.” 

- వాల్యూం ల, JDVL), ఫస్ట్‌ నిరీస్‌, VI, 28 డిసెంబర్‌ 1893 

IAS మేరీమాతలో వెయ్యిమందిని మరణించేలోగా ఈ దేశంలో నేను 

ఆవిర్భవింవజేయగలిగితే, నేనిక ప్రశాంతంగా కన్ను మూస్తాను. ” 


- వాల్యూం 6, ఎవిస్టిల్స్‌ - సెకండ్‌ నిరీన్‌, XLVII, 25 సెప్టెంబర్‌, 1894 


శాస్త్రీయ హేతువాద సామ్యవాది వివేకానందుడు 25 


లోకం మొత్తం కొద్దిమంది జలగల చేతనే పాలించబడుతోంది. రాజ్యాంగ ప్రభుత్వం, 
పార్లమెంటు, స్వేచ్చా స్వాతం(త్రాలకి నంబంధించి మీకు వినబడేవన్నీ 
వరిహాసాలో"” అంటాడు. 


చాలా సంవత్సరాలుగా సుదీర్హంగా ఆలోచించిన మీదట భారతదేశపు బీదరికానికీ, 
వెనుకబాటుతనానికీ సోషలిజమే ముక్తి మార్గమనే ముగింపుకి వివేకానందుడొచ్చాడు. 
మేరీ హేలీకి రాసిన లేఖలో సామ్యవాదాన్ని సమర్దిస్తూ అలాంటి సమాజంలో 
సమానత్వముంటుందనీ, పేదల భౌతిక స్థితిగతులు మెరుగవుతాయనీ, విద్య ప్రయోజనం 
విస్తృత ప్రజానీకానికందుబాటులో కొస్తుందనీ చెప్పుకొస్తాడు. అలా తనని తాను 
సోషలిస్టుగా ప్రకటించుకున్న వివేకానందుడు, సోషలిస్టు వ్యవస్తే పరిపూర్ణమైనదనీ, 
దోషరహితమైనదనీ వాదించలేదు. పైగా అది “సంస్క లతిని తగ్గిస్తుంద”నీ, బహుశా 
“అసాధారణ మేధావులు తగ్గుతారనీ చెప్తూ మరోచోటోవ్యక్తిస్వేచ్చా స్వతంత్రాలు 
బలవుతాయంటాడు. * 


అయినప్పటికినీ, * 


“వేను సామ్యవాదినే కాని అదే పరివూర్థమైన వ్యవన్థనుకోవడం లేదు. కానీ ఆకలితో 
మాడటం కంటే ఒక ముద్ద దొరకడం ఉత్తమం. ఇతర విధానాలన్ని ప్రయత్నించి 
ఏదోక కొరతుందని (గ్రహించాం. ఈ వద్ధతిని పాటించి చూద్దాం..” అంటాడు. 


భవిష్యత్తుని అంచనా వేసిన వివేకానందుడు సోషలిజం ఒక్క భారతదేశంలోనే కాక 
మొత్తం ప్రపంచమంతా వస్తుందంటాడు, ప్రతీ దేశంలోనూ ఇక్కడ శూద్రులనబడే 
(శ్రామికవర్గ ప్రజలు సామాజిక ఉద్యమాల్ని నిర్మించి నూతన తరహా పరిపాలనను నిజం 
చేసి తీరుతారనన్నాడు, 


“వతీ దేశంలోనూ ఈూద్రులు, న్వభావంలోనూ, అలవాట్లలోనూ శూద్రులుగా 
తప్పు వైశ్యులుగానో, క్షత్రియులుగానో మారకుండా నున్న శూద్రులే నమాజంపై 
నర్వాధికారాన్నీ పొంది పాలించే కాలమొస్తుంది. పాశ్చాత్య ప్రపంచాన్ని Sepa» 
కొత్త వెలుగుల ఉదయవు కాంతి ఇవ్వటికే మొదలయ్యింది... సామ్యవాదం, 


* 21వ శతాబ్దారంభంలో జరిగిన లాటిన్‌ అమెరికా దేశాల్లోని సోషలిస్టు ప్రయోగాలు 
ఈ భయాన్ని తోనివుచ్చాయి. ఆయా దేశాలు పేదరికాన్ని, నిరుద్యోగాన్నీ ఎదుర్శోవడమే 
కాక ప్రజలందరికీ చదువు, ఆరోగ్యం, గృహ వనతి ఉచితంగా లేదా నామమాత్రపు 
రుసుముతో అందిస్తున్నాయి. ప్రజలు వారి అంతధ్ధత శక్తుల్లీ ETHES వికసింపచేసు 
కునేందుకు అవకాశాలు కల్పించబడ్డాయి. మరీ ముఖ్యంగా ఇవన్నీ ప్రజలు ఎన్నుకున్న 
(ప్రభుత్వాల ద్వారా ప్రజాన్వామికంగా జరిగాయి. 


26 శాస్త్రీయ హేతువాద సామ్యవాది వివేకానందుడు 


అరాజకత్వం, శూన్యవాదం cod ఏ శాఖయినా సేనానిగా వుంటూ సామాజిక 
విప్లవాన్ని అనునరించే దళలే * 


నిజానికి పాశ్చాత్య దేశాలన్నింటా శక్తివంతమయిన అనేక సోషలిస్టు ఉద్యమాలు 
చోటుచేసుకుంటున్న 19వ శతాబ్దమది. త్వరలోనే అవి భారతావనిలో కూడా 
చిగురించగలవనే విశ్వాసం వివేకానందుడికుంది, 


“దిగువ కులాలవారు... పొద్దస్తమానూ ఒకే రీతిలో యంత్రాల్లా కష్టపడుతుంటే 
విజ్ఞానంతో వార్ని నిర్దేశించే విద్యావంతులు మాత్రం ఆ కష్టజీవుల ఫలాల్ని 
మొత్తంగా స్వావో చేస్తున్నారు. ప్రతి దేశంలోనూ నంగతిదే. కానీ కాలం మారింది. 
దిగువ కులాలు క్రమంగా ఎదిగి న్యాయంగా వారికి చెందవలనీనదాన్నిక్ర ఐక్యమై 
నిలిచే సమయమొచ్చింది. యూరపు, అమెరికా దేశాల ప్రజలు మొదటగా మేల్తొని 
ఇప్పటికే పోరాడ్డం ప్రారంభించారు. ఈరోజు అణగారిన కులాల ఆధ్యర్యంలో 
జరుగుతున్న నమ్మెలు, ఆ వాతావరణం ఈ దేశంలో రాక తవ్పదనడానికి 
సాక్ష్యమిస్తున్నాయి. అ(గ్రకులాలు ఇక ఎంత్లో కాలం బవహుజనుల్ని అణిచి 
Sé పెట్టలేరు, కావాలంటే వారు చూడొచ్చు" ఈ అంటాడు. 


సమాజాన్ని సోషలిజం దిశగా మళ్ళించడానికి మూఢ నమ్మకాలకూ, అహేతుక భావనలకూ 
వ్యతిరేకంగా ముందుండి ఉద్యమం నడిపిన వ్యక్తి వివేకానందుడు. దేశం సామ్యవాద 
లక్ష్యాల్ని సాధించే మార్గాలపై ఆయనకి తనవయిన E ములున సొంతాభిప్రాయా 
లున్నాయి. సోషలిజాన్ని మతంతో మిళితం ల య్‌ అదే సమయంలో, 
ఆ మతం ఏదైతే ఉందో అది రేపటి తర్మానికి నిలిచేదై వుండాలంటాడు; విజ్ఞానశ్వాస్త 
పరిశోధనకి ఎటువంటి పద్ధతులు ప్రామాణికాలో అవే పద్ధతులు “మత విజ్ఞానానికి" 
అన్వయించాలంటాడు. 


సామ్యవాదులందరిలాగానే వివేకానందుడికి కూడా బహుజన సమూహాలపై 
సంపూర్ణ విశ్వాసముంది. అగ్రకులాలు కాక కేవలం అణగారిన ప్రజలే వ్యవస్థని 
మార్చగలరని ఆయన నమ్మకం, 


“నవ భారతమా మేలుకో... దుక్సిదున్నే రైతుల, మత్స్యకారుల, వీధులూడ్సే, 
చెప్పులుకుట్టో భారతం ఎదుగుతుంది. వర్తక దుకాణం నుంచీ, వ్యర్ధాలమ్మే దుకాణం 
నుంబీ దాన్ని ఎదగనిడ్డాం. ఫ్యాక్టరీల్నుంచీ, నంతల్నుంబీ దాన్ని ఉత్పత్తి చేద్దాం. 
స్వచ్చిమయిన తోటల్లోంచి, అరణ్యాలలోంబిీ, కొండలు - - పర్హతాల్లోంచీ అటువంటి 
భారతావనిని sosio” అంటాడు. 


ఆయన ప్రజలపై నమ్మకం ఎందుకు పెట్టుకున్నాడంటే, వారి కష్టాలు వారికి ధైర్యాన్నిచ్చాయి, 

తిరుగులేని స్టెర్యాన్నిచ్చాయి. సమాజ దిశను మార్చడానికి అవసరమైన శక్తినీ, సహనాన్నీ 
® [m — 

ఇబ్బాయి. 


శాస్త్రీయ హేతువాద సామ్యవాది వివేకానందుడు 27 


“వేల సంవత్సరాలుగా సామాన్య ప్రజలు అణిచివేతని అనుభవిస్తున్నారు; ఏ 
మాత్రం సణక్కుండా ఆధిపత్యాన్ని భరించడం మూలాన వారికి అద్భుతమయిన మనోధైర్యం 
సిద్ధించింది. సుదీర్హమయిన వేదనలు వారికి దేనికీ జంకని, ied లొంగని సజీవత్వాన్ని 
ప్రసాదించాయి. పిడికెడు అన్నంతో ప్రపంచాన్ని వణికించగల సత్తా వారి సొంతం; 
అలాంటిది, అర పిడికెడన్నం వారికి పెట్టండి చాలు, వారి శక్తిముంద్దు ,టేపంచమెంతో 
పెద్దది కాదు; అజేయమైన సజీవత్వాన్ని 'వారిట్టే సంతరించుకోగలరు. అంటాడు. 


భారతదేశంలోని పేదల, శూద్రుల ఉన్నతి కోసం తపించే సామ్యవాదులందరి 
లాగానే వివేకానందుడు సైతం సంకుచిత జాతీయవాది కాడు. తానో విశ్వనరుడ్నని 
ఆయనంటాడు. 


“నా బీవిత లక్ష్యం నాకు తెలుస, నా కోసం ఎలాంటి దురభిమానాలు వద్దు; 
భారతదేశానికి నేనెంత చెందుతానో, మిగతా (ou) అంతే Bots, 
దాని గురించి పిచ్చి (bessere అంటాడు. 


యువతకి వివేకానందుడి సందేశం 


వివేకానందుడు దేశమంతా పర్యటిస్తూ పేదల వికాసానికి జీవితాన్నంకితం 
చేయండంటూ యువతకి పిలుపిస్తూ అది సమాజం పట్ల వారి కర్తవ్యమని గుర్తు చేసేవాడు, 


^q నరకాలు, ఆత్మపునర్ధనలు ఉన్నాయో లేదో ఎవరిక్ళావాలి? ప్రవంచముంది, 
దాన్నిండా విచారమూ, దీనత్సమూ ఉన్నాయి. అలాంటప్పుడు బుద్దుడు చేసినట్లుగా 
వాట్ని తగ్గించడానికి ప్రయత్నించాలి. ఆ ప్రయత్నంలో (ప్రాణాలు పోయినా నరే 
మీరు ఆన్తికులయినా, నాన్తీకులయినా, అజ్లాతవాదులయినా, వేదాంత 
వాదులయినా, కైన్తవులయినా, , మహ్మదీయు లయినా మిమ్మల్ని మీరు మర్చిపోయ్లు 
(ప్రజల కోసం పొటువడండి. ఇదే మీరు నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠం » 
అంటాడు. 


నిజమే. వ్యక్తిగత oð, కోరికల్నీ త్యాగంచేసి పేదవారికోసం బయలుదేరడమేమంత 
సులభం కాదు. చాలా అపహాస్యాలూ - అవరోధాలూ ఎదురవుతాయి. తన శిష్యుడికి 
రాసినొక లేఖలో ఈ పరీక్షని తట్టుకోవడం చాలా ముఖ్యమని వివేకానందుడంటాడు. 
మనల్ని ఉక్కు మనుషులుగా, వజసంకల్పులుగా మలిచే విద్యాలయం అదే. 


అనంఖ్యాక (వజానీకం ఆకలితోనూ, అజ్ఞానంతోనూ ఉంటే, వారి కష్టార్థితంతో 
విద్యావంతులై వారినే లక్ష్య పెట్టని ప్రతి emÓ దేళద్రోహనే అంటాన్నేను. ఆకలితో 
నకనకలాడుతున్న అనాధల్నీ, దీనస్థితిలోనున్న దిక్కులేని దౌర్భాగ్యుల్ని పట్టించుకోకుండా 
వార్ని $6 సంపాయించిన ధనంతో ఆడంబరంగా జీవిస్తున్న వార్ని మించిన ద్రోహులు 
లేరు. 


- avexo-5, ఎపిస్టిల్స్‌ -ఫన్ట్‌ 265, XXV, అలానింగా అక్టోబర్‌, 1894. 


DY 


య హేతువాద సామ్యవాది వివేకానందుడు 


9j 
(o9 


28 


గేలిచేసే వారివట్ల కల సానుభూతి కారణంగా నేనూ ఎగతాళి చేయబడ్డాను. 
అవనమ్మకంతో చూడబడ్డాను, అవవోస్యం కావించబడ్డాను. కాన్సీ వినండి, ఇదో 
వేదనాభరిత శిక్షణాలయం, నవోనుభూతినీ - నవానళీలతనీ సాధించిపెట్టో 
అద్వితీయమయిన బోధకుల్లీ సాధకుల్నీ మలిచిన విద్యాలయం, అన్నింటికంటే 
(ప్రధానంగా ప్రపంచం మొత్తాన్నీ మీ పాదాల aro పెట్టే అజేయమయిన అచంచల 
es» సంకల్పువు దృఢవిశ్వాస దృక్సుథమది” id తంటాడు: 


మనం కనుక అధైర్యపడకుండా నిలబడితే, అంతిమంగా ప్రజలు న్యాయమయిన పక్షం 
కచ్చితంగా వహించి తీరతారు. 


“వలీ వనీ కూడా అవహేళన, అవరోధాలు చివరికి అంగీకరించబడటం 
మొదలయిన దశలు దాటాల్సిందే. తన కాలం కంటే ముందుగా ఆలోబించే 
K ág తప్పనిసరిగా అపార్ధం చేసుకోబడతాడు”ో అంటాడాయన. 


భారద్దేశ యువత సవాళ్ళను హుందాగా స్వీకరించి వేలాదిగా తనతో కలిసి చేతులు 
కలిపి కదుల్తారని బలంగా నమ్మాడు. 


“భారతదేశం తన ఉన్నతమయిన అత్యుత్తమ Qd) త్యాగం చేయాల్సిన 
అవసరముందని నాకు కచ్చితంగా తెలును... తెగించి కదనరంగంలోకురికే 
కొద్దిమంది యువతీయువకులే, వార్ని వారు దేశానికి సమర్పించు కుంటున్నారు. 
కానీ వాళ్ళు చాలాకొద్దిభుంది మాత్రమే; మనకి అలాంటి వేలాదిమంది కావాలి, 
అంతమందీ వస్తారు” ? అంటాడు. 


అన్ని విధాలయిన అసమానతల్నీ సమూలంగా నిర్మూలించడం కోసం, ఒక నూతన 
సమాజాన్ని సృష్టించడం కోసం, పేదల అభ్యున్నతి కోసం, జనబాహుళ్యాన్ని కదిలించి ఉ 
ద్యమింప జేయడం కోసం, దేశాభివృద్ధే లక్ష్యంగా త్యాగాలకై సిద్ధపడే యువతీ యువకుల్ని 
చైతన్యవంతులుగా మలచడం కోసం అవిశ్రాంతంగా నిత్యం జ్వలించిన ఒక గొప్ప 
సాహసోపేత గాధ వివేకానందుడి జీవితం. ఆయన విశ్వాసమెలాంటిదో చూడండి: 


“నన్న నమ్మండి, మనం రాల్చిన ప్రతీ రక్తవుచుక్ళ నుండీ యావత్‌ ( వపవంచాన్నీ 
విప్లవీకరించే వెనుదీయని శూరత్వం కల వీరులుద్ధవిస్తారు. "^^ » e 


మనం SHIVIT మరణిస్తాం; అదేదో మంచి కోనం మరణిద్దాం... యావత్‌ 

ప్రపంచమూ esp మీరందులో న్వల్పమయిన అల్హ్పటప్రాణులు... కాబట్టీ మిమ్మల్ని 

మీరు అధికంగా ఊపొంచుకోకుండా అనంఖ్యాక నవోదరులకి వీలైనంత 
సహాయవడండి. 

- avexjo-3, లెక్టుర్స్‌ ఫ్రమ్‌ కొలంబో టూ అల్మోరా, నన్యాసా : 

యిట్స్‌ ఐడిల్‌ అండ్‌ ప్రాక్టీస్‌ 19 జూన్‌ 1899 


శాస్త్రీయ హేతువాద సామ్యవాది వివేకానందుడు 29 


REFERENCES 


All references, unless otherwise mentioned, from : Complete Works of Swami 
Vivekananda, www.ramakrikshnavivekananda.info. 


1. 


co 90 న్యా లా. RI 


Dr. Dattaprasad Dabhokar, Shodh Swami Vivekananadacha, Manovikas Prakashan, 
Mumbai and Pune, 2010. 


See endnote 41. 

Volume 5 / Epistles — First Series / LXXVIII / Mary Hale, 9 July 1897 

Volume 5/ Epistles - First Series / IV / Alasinga, 20 August 1893. 

Ibid. 

Volume 3 / Reports in American Newspapers / Miracles, 17 February 1894. 
Volume 1 / Lectures and Discourses / Soul, God and Religion. 

Volume 5 / Epistles — first Series / XXIII / Kidi, 30 November 1894. 

Volume 8 / Notes of Class Talks and Lectures / Man and Maker of His Destiny. 


. Ibid. 

. lbid. 

. Volume 3 / Lectures from Colombo to Almora / The Work Before Us. 

. Volume 9 / Letters — Fifth Series / LXXX / Editor of Light of the East, 1896. 

. Volume 8 / Epistles - Fourth Series / Ix / Haridas Viharidas Desai, 22 August 1892. 
. Volume 5 / Epistles — First Series / IIl / Alasinga, 10 July 1893. 

. Volume 6 / Epistles - Second Series / LXXI / Rakhal, 1895. 

. Volume 6 / Lectures and Discourses / The Methods and Purpose of Religion. 
. Swami Nikhilananda, "Early Years" in Vivekananda A Biography. 

. Volume 7 / Inspired Talks / Recorded by Miss S.E. Waldo, 24 June 1895. 

. Volume 4 / Writings : Prose / To My Brave Boys, 19 November 1894. 

. Volume 6 / Epistles — Second Series / XLI / ramakrishnananda, 19 March 1894. 
. Volume 6 / Epistles — Second Series / IX / Sir, 17 August 1889. 

. Volume 5 / Epistles — first Series / V / Alasinga, 2 November 1893. 

. Volume 5 / Epistles — First Series / VI / Haripada Mitra, 28 December 1893. 

. Volume / Epistles - First Series / III / Alasinga, etc., 10 July 1893. 

. Volume 4 / Writings : Prose / Arayans and Tamilians. 

. Volume 8 / Epistles — Fourth Series / XCVI / Sister Nivedita, 4 July 1897. 

. Volume 3 / Lectures from Colombo to Almora / The Mission of the Vedanta. 

. Swami Nikhilananda, "Vedanta in America" in Vivekananda A Biography. 

. Volume 5 / Epistles — First Series / VII / Madras Devotees, 24 January 1894. 


శాస్త్రీయ హేతువాద సామ్యవాది వివేకానందుడు 


31. 
32. 
33. 
34. 
35. 
36. 
37. 
38. 
39. 
40. 
41. 
42. 
43. 
44. 


45. 
46. 


4T. 
48. 
49. 


50. 


51. 


52. 
53. 
54. 
55. 
56. 
57. 
58. 
59. 
60. 


Volume 5 / Epistles — First Series / VIII / Alasinga, 9 April 1894. 

Volume 6 / Epistles - Second Series / LXXI / Swami Brahmananda, 1895. 
Volume Volume 3 / Lectures from Colombo to Almora / The Mission of the Vedanta. 
"Vivekananda the Revolutionary", http://americanvedantist.org. 

Volume 1 / Lectures and Discourses / Soul, God and Religion. 

Volume 4 / Addresses on Bhakti - Yoga / The Ishta. 

Volume 2 / Jnana-Yoga / the Necessity of Religion. 

Volume 4 / Lectures and Discourses / The Great Teachers of the World. 

Volume 6 / epistles - Second Series / CXLII / Sarfaraz Hussain, 10 June 1898. 
Volume 4 / Writings : Prose / To My Brave Boys, 19 November 1894. 

Volume 6 / Epistles - Second Series / CXLII / Sarfaraz Hussiainm, 10 June 1898. 
Volume 6 / Epistles - Second Series / XLI / Shashi, 19 March 1894. 

Volume 5 / Epistles — First Series / II / Pandit Shankarlal, 20 September 1892. 


Volume 8 / Epistles — Fourth Series / XXXIV / Haridas Viharidas Desai, November 
1894. 


Volume 1 / Lectures and Discourses / Soul, God and Religion. 


Volume 2 / Practical Vedanta and Other Lectures / The Way to the realisation of a 
Universal Religion. 


Ibid. 
Volume 4 / writings : Prose / What We Believe in, 3 March 1894. 


Volume 6 / Epistles - Second Series / CXXXVI / Swami Akhandananda, 10 October 
1897. 


Volume 2 / Practical Vedanta and Other Lectures / The Way to the realisation of a 
Universal Religion. 


Volume 2 / Jnana-Yoga / The Necessity of Religion; Volume 3 / Lectures and 
discourses / Unity, the Goal of Religion. 


Volume 6 / Epistles — Second Series / CXLII / Sarfaraz Hussain, 10 June 1898. 
Volume 7 / Epistles — Third Series / XXXII / Alambazaar Math, 27 April 1896. 
Volume 6 / Epistles — Second Series / LXXI / Swami Brahmananda, 1895. 
Volume 7 / Epistles — Third Series / XXXII / Alambazar Math, 27 April 1896. 
Volume 2 / Jnana-Yoga / The necessity of Religion. 

Volume 4 / Writings : Prose / To My Brave Boys, 19 November 1894. 

Volume 8 / Epistles — Fourth Series / XX / Haridas Viharidas Desai, 20 June 1894. 
Volume 5 / Epistles — First first Series / XXV / Alasinga, 1894. 

Volume 6 / Epistles - Second Series CXII / Mary Hale, 1 November 1896. 


శాస్త్రీయ హేతువాద సామ్యవాది వివేకానందుడు 31 


61. 


62. 
63. 
64. 
65. 
66. 


67. 
68. 
69. 
70. 
71. 
72. 
73. 
74. 
75. 
76. 


Volume 3 / Lecrtures from Colombo to Almora / Reply to the Address of Welcome 
at Paramakudi, 1 February 1897. 


Volume 6/ Epistles — Second Series / CXII / Mary Hale, 1 November 1896. 
Volume 4 / Translations : Prose / Our Present Social Problems, 23 Dec, 1898 
Volume 6 / Epistles - Second Series / CXII / Mary Hale, 1 November 1896. 
Volume 4 / Translations : Prose / Modern India (Uabodhana, March 1899). 


Volume 7 / Conversations and Dialogues / From the Diary of a Disciple (Sharat 
Chandra Chakravarty): VII (Belur Math, 1898). 


Volume 5 / Interviews / Indian Missionary's Mission to England. 

Volume 1 / Lecrtures and Discourses / Reason and Religion. 

Volume 7 / Translation of Writings / Memoirs of European Travel : |. 

Ibid. 

Volume 5 / Epistles — First Series / LII / Alasinga, 9 September 1895. 

Volume 2 / Practical Vedanta and Other Lectures / Practical : Part IV 

Volume 5 / Epistles — First Series / Letter to Alasinga, 20 August 1893. 

Volume 5 / Epistles — First Series / XLVII / Maharaja of Khetri, 9 July 1895. 
Volume 6 / Epistles - Second Series / LI / Dr. Nanjunda Rao, 30 November 1894. 
Swami Nikhilananda, "In Northern India" in Vivekananda A Biography. 


"On a group of theories one can found a school; but a 


group of values one can found a culture, a civilization, 


a new way of living together among men... 


I do not conceive socialist policy as tied to any 


particular theory, but to a faith. The more socialist 


theories claim to be 'scientific', the more transitory 


they are, but socialist values are permanent." 


32 


— Ignazio Silone 


శాస్త్రీయ హేతువాద సామ్యవాది వివేకానందుడు 


